మగధసామ్రాజ్య రాజధాని ఉద్యాన వనా 
లతో, ఫలవృక్షాలతో నిండిన సుందర 
నగరం. నగర ప్రజలకు ప్రకృతి అంటే 
ఎంతో మక్కువ. అందుకే రాజమార్గాలకూ, 
వీధులకూ ఇరువైపులా నీడనిచ్చే పుష్ప, 
ఫల వృక్షాలు నాటి పెంచారు. నగరంలో 
ఎక్కడ చూసినా పరిమళ పుష్పాలే. ఈ 
కుసుమాల కారణంగానే నగరంలో ఒక 
భాగానికి కుసుమపురం అని పేరు వచ్చింది, 
ఇక్కడ పాటలీపుష్పాలు విరివిగా పూయడం 
వల్ల ఈ నగరానికి పాటలీపుత్రం అనే సార్థక 
నామం ఏర్పడింది. 

గంగా, సోనే నదులు సంగమించే చోట, 
దాదాపు రెండువేలా ఐదువందల సంవత్స 
రాలకు పూర్వం అజాతశత్రువు అనే రాజు 
ఒక కోటను నిర్మించాడు. ఆ తరవాత 
రెండు శతాబ్దాలకు చంద్రగుప్తుడనే రాజు 


ఆ కోటను విస్తరించి, బలపరిచాడు. ఇప్పుడు 
బ్రహ్మాండమైన ఆ కోటలో ఐదువందలా 
డెబ్బై బురుజులూ, అరవైనాలుగు ద్వారాలూ 
ఉన్నాయి! 

మగధను పాలించిన నందవంశం రాజు 
లకు ఎదురుతిరిగాడు చంద్రగుప్తుడు. పసి 
వాడుగా ఉన్న చంద్రగుప్తుణ్ణీ, అతని తల్లినీ 
నందవంశికులు అవమానించారు. ఆఖరికి 
చంద్రగుప్తుణ్ణి పట్టి శిక్షించమని నందరాజులు 
భటులనుపురమాయించారు. అయితే,అతడు 
వారికి పట్టుబడలేదు. నగరం నుంచి తప్పిం 
చుకున్నాడు. 

ప్రపంచ విజేత కావాలన్న పట్టుదలతో 
గ్రీకుచక్రవర్తి అలెగ్జాండర్‌ భారతదేశం మీదికి 
దండయాత్ర సాగించిన రోజులవి. చంద్ర 
గుప్తుడు నిర్భయంగా అలెగ్జాండర్‌ సమక్షా 
నికివెళ్ళి, దండయాత్రను అధిక్షేపించి 


| 'చందమామ' | 


17 


ఆయన్ను పరిహసించాడు. అతన్ని పట్టు 
కోమని అలెగ్జాండర్‌, సైనికులను ఆజ్ఞాపిం 
చాడు. కాని గుర్రాలపై తనను వెంబడిం 
చినగ్రీకుసైనికులకు పట్టుబడకుండా పసి 
వాడైన చంద్రగుప్తుడు శరవేగంతో పరిగెత్తి 
పారిపోయాడు. 

అటువంటి ఆవేశపరుడూ, దుడుకు 
స్వభావం కలవాడూ అయిన చంద్రగుప్తుడు 
మగధ సింహాసనాన్ని ఎలా అధిరోహించగలి 
గాడు? నిప్పుకు గాలి తోడైనట్టు, అతనికి 
చాణక్యుడనే పండితుడి సహాయం లభిం 
చింది. చాణక్యుడుకూడా ధననందుడి చేత 
అవమానించబడ్డాడు. నందవంశ నిర్మూల 
నమే తన జీవిత లక్ష్యంగా శపథం చేసి, 
చాణక్యుడు ఊరు వదిలిపెట్టాడు. ఆ సమ 
యంలోనే నవయువకుడైన చంద్రగుప్తుడు 


18 


అతనికి తారసపడ్డాడు. ఉభయుల లక్ష్యం 
ఒక్కటే - అది నందవంశ నిర్మూలనం! 
చంద్రగుప్పుడి ధైర్యసాహసాలకు చాణక్యుడి 
విద్యావివేకాలు దారి చూపాయి. అరణ్య 
మధ్యంలో రహస్యంగా సైనికులను సమీక 
రించి, వారికి తగిన శిక్షణనిచ్చారు. హఠాత్తుగా 
మగధ మీదికి దాడిజరిపి, అప్పటికే ప్రజాభి 
మానాన్ని కోల్పోయిన ధననందుణ్ణి రాజ్య 
భ్రష్టుణ్ణి చేసి సింహాసనాన్ని చేజిక్కించు 
కున్నారు. చాణక్యుడు ప్రధాన మంత్రిగా, 
చంద్రగుప్తడు మగధ రాజ్యానికి రాజయ్యాడు. 
ఒకప్పుడు మగధ రాజ భవనంలో అవమా 
నానికిలోనైన తన తల్లి ముర పేరు మీదుగా 
మౌర్యవంశాన్ని స్థాపించి చంద్రగుప్తుడు కన్న 
తల్లి గౌరవం నిలబెట్టాడు! 

అప్పటికే అలెగ్జాండర్‌ మరణించాడు. 
అయినా, పంజాబు వరకు గ్రీకుసామాజ్యం 
విస్తరించి ఉన్నది. చంద్రగుప్తుడు తన సేన 
లను గ్రీకుసామాజ్య సరిహద్దుల కేసి నడిపి, 
కొందరు గ్రీకు సామంతులను ఓడించి 
కొన్ని పరగణాలను ఆక్రమించుకున్నాడు. 
అప్పుడు ఆ ప్రాంతాన్ని అలెగ్జాండర్‌సేనా 
నాయకుడు సెల్యూకస్‌ పరిపాలిస్తున్నాడు. 
చంద్రగుప్తుడి దాడిని గురించి విన్న సెల్యూ 
కస్‌, గ్రీసు నుంచి వచ్చి, కోల్పోయిన 
ప్రాంతాలను తిరిగి రాబట్టుకోవడానికి చంద్ర 
గుప్తుడితో యుద్ధానికి దిగాడు. కాని మగధ 
సేనలు గ్రీకు సేనలను బలంగా ఎదుర్కో 
వడంతో, సెల్యూకస్‌ చంద్రగుప్తుడితో సంధి 
కుదుర్చు కున్నాడు. పైగా; ఆయన తన 
కుమార్తె ఎథీనాను చంద్రగుప్తుడికిచ్చి వివాహం 
జరిపించాడు! 3 


చందమామ 


ఆ. తరవాత చంద్రగుప్తుడు మాళ్వ, 
ఘూర్జర, సౌరాష్ట ప్రాంతాలను ఒక్కొక్కటిగా 
జయించి తన రాజ్య సరిహద్దులను విస్తరింప 
జేశాడు. ఆయన వివేకవంతుడూ, శక్తిసంప 
న్నుడూ అయిన గొప్ప రాజుగా కీర్తిగాంచాడు. 

చంద్రగుప్తుడి అనంతరం, ఆయన 
కుమారుడు బిందుసారుడు మగధ సింహా 
సనాన్ని అధిష్టించాడు. తండ్రి దీక్షతో పెంచిన 
రాజ్య సంపదనూ, నెలకొల్పిన శాంతి 
భద్రతలనూ బిందుసారుడు దక్షతతో కాపా 
డాడు. ముఖ్య పరగణాలకు తక్షశిల, ఉజ్జ 
యిని ప్రధాన నగరాలుగా వెలిశాయి. 

బిందుసారుడు పరిపాలన సాగిస్తూన్న 
కాలంలో, ఒకనాడు ఒక పేద బ్రాహ్మడు, 
చాలా దూరంనుంచి రాజధానీ నగరమైన 
పాటలీపుత్రానికి వచ్చాడు. ఆ బ్రాహ్మడి 
వెంట ఒక అందమైన యువతి ఉన్నది. 
ఆమె అతని కూతురు. అతడు రాజభవనం 
ప్రధానద్వారం సమీపించి అక్కడున్న కాపలా 
భటులతో రాజుగారిని దర్శించాలన్నాడు. 

కాపలాభటులు ఆ బ్రాహ్మణి ఎగా దిగా 
చూసి, “తమరు ఏ రాజ్యానికి మహారాజులు? 
ఈ మహారాణి ఎవరు? తమకు రాజుగారే 
స్వయంగా స్వాగతం పలకాలా? "అని పరిహ 
సించారు. 

బ్రాహ్మడు, “అయ్యలారా! నేను పల్లెటూరి 
వాణ్ణి, మహారాజుగారిని అగత్యం చూడాలి. 
దయతలచి సహాయం చేయండి. నాకు 
సాయపడ్డారంటే మునుముందు మీకు శుభం 
కలుగుతుంది!” అన్నాడు నెమ్మదిగా. 

బ్రాహ్మడి మాటలు విని కాపలా భటులు 
ఆలోచనలో పడ్డారు. అతని పక్కన నిలబడి 


చందమామ 


ఉన్న యువతి శాంత గంభీరంగా ఉన్నది. 
కాపలాభటుల నాయకుడు బ్రాహ్మణి సమీ 
పించి,“మీరు మహారాజును ఎందుకు దర్శిం 
చాలనుకుంటున్నారు?” అని అడిగాడు. 

“అది ఇతరులతో చెప్పరాని పరమ 
రహస్యం! మహారాజుగారికి మాత్రమే విన్న 
వించగలను!” అన్నాడు బ్రాహ్మడు. 

“రాజదర్శనం కావాలంటే మీ ఉద్దేశాన్ని, 
ముందుగా మంత్రిగారికైనా తెలియజేయాలి!” 
అన్నాడు భటుడు. 

బ్రాహ్మడు ఏదో చెప్పబోతూండగా, లోపలి 
నుంచి గుర్రాల డెక్కల చప్పుడు వినిపిం 
చింది.ఎవరోగుర్రంమీద రాజభవనం నుంచి 
వస్తున్నారు. 

“తప్పుకోండి! తప్పుకోండి!” అని భటులు 
హెచ్చరిస్తూ వచ్చారు. కాపలా భటుడొకడు 


క 19 


న్‌ 
న 


సమాన 


బ్రాహ్మఖణ్థి పట్టి వెనక్కు తోశాడు. బ్రాహ్మడు 
వెనక ఉన్న కూతురి మీద పడడంతో, ఆమె 
నేలపై పడిపోయింది. అప్పటికే అక్కడికి 
గుర్రం మీద వచ్చిన బిందుసారుడు పగ్గాలు 
లాగి గుర్రాన్ని ఆపాడు. కాపలా భటులు 
రాజుకు నమస్కరించారు. ఆయన వారిని 
'మందలించి, కిందపడివున్న వారిని చూశాడు. 
బ్రాహ్మడు మెల్లగా పైకి లేచి, వణుకుతూన్న 
కంఠస్వరంతో, “మహాప్రభూ! ఇందులో 
కాపలాభటుల తప్పేమీ లేదు. నేను, తమ 
దర్శనభాగ్యం ఎలా లభిస్తుందో అని వీళ్ళను 
అడుగుతున్నాను. ఇంతలో తమరు ఇటు 
వచ్చారు!” అన్నాడు. 

“నువ్వు, నన్ను ఎందుకు చూడాలను 
కున్నావు? ఆ అవసరం ఎందుకు కలిగింది?” 
అని అడిగాడు రాజు. 

“అది రహస్యం. రహస్యంగానే చెప్పాలి!” 
అన్నాడు బ్రాహ్మడు వినయంగా. 

ఈలోగా బ్రాహ్మడి కూతురు లేచి నిలబడి, 
రాజుకు నమస్కరించింది, చింపిరి జుట్టుతో, 
మట్టికొట్టుకుపోయిన బట్టలతో ఉన్నప్పటికీ 
ఆమె ముగ్గమనోహరంగా కనిపించింది.రాజు 
తనను చూస్తూండగా ఆమె సిగ్గుతో తల 
దించుకున్నది. రాజు గుర్రం పైనుంచి దిగి, 
పగ్గాలను పక్కనున్న భటుడికి అందించి, 
బ్రాహ్మ డికేసి రమ్మ నట్టుచూసి, భవనం లోప 
లికి వెనుదిరిగాడు. కూతురితో సహా బ్రాహ్మడు 
రాజును అనుసరించాడు.రాజు వారిని, ఒక 
విశాలమైన గదిలోకి తీసుకు పోయి,తాను 
అక్కడున్న ఒక ఆసనంలో కూర్చుంటూ, 
“సరే, నువ్వు చెప్పాలనుకున్న దేదో ఇప్పుడు 
చెప్పు!” అన్నాడు. 


చం. ద మామ 


బ్రాహ్మడు రాజుకు మళ్ళీ నమస్కరించి, 
“నా మాటలలో ఏదైనా అవివేకం ఉంటే 
ప్రభువులు నన్ను క్షమించాలి. నేను కేవలం 
విధికి దూతగా మాత్రమే వ్యవహరిస్తున్నాను. 
నా కుమార్తె శిశువుగా ఉన్నప్పుడు మా 
ఇంటికి ఒక సాధువు వచ్చాడు. ఆయననా 
బిడ్డను దీవించి, పెరిగి పెద్దదై ఆమె మహా 
రాణి అవుతుందని సెలవిచ్చి వెళ్ళాడు. ఒక 
నిరుపేద కూతురు రాజ్యానికి మహారాణి 
కావడమేమిటి? ఇంతకన్నా చోద్యమేముం 
టుందిలే అని నేను సాధువు మాటలను 
ఉదాసీనం చేశాను, ఆమె యుక్తవయస్కు 
రాలయ్యాక, వివాహం చేయాలని వరుడి 
కోసం అన్వేషణ ప్రారంభించాను. ఆ సమ 
యంలో ఆమె జాతకచక్రాన్ని పరిశీలించిన 
జ్యోతిష్కులు అమితాశ్చర్యం చెంది, ఆమె 
మహారాణి అవుతుందని ఘంటాపథంగా 


చెప్పారు!” అన్నాడు. 


21 


ఆ మాటలు విని రాజు ఆశ్చర్యంతో, ఆ 
యువతికేసి చూశాడు. ఆమె సిగ్గుతో నేల 
చూపులు చూడసాగింది. 


బ్రాహ్మడు మళ్ళీ, “మహాప్రభూ! నాకు 
తెలిసిన మహారాజు మీరొక్కరే. అందుకే 
ఇక్కడికి వచ్చాను. నాకు తమ దర్శన 
భాగ్యం లభించడంలో కూడా విధి అదృశ్య 
హస్తం ఉన్నట్టుగానే నేను భావిస్తున్నాను. 
తమరే గనక, సమయానికి భవనం నుంచి 
రాలేదంటే నా గతి ఏమయ్యేదో నాకే తెలి 
యదు. ఇప్పుడు నా కుమార్తె సుభద్రను 
తమకు సంతోషంగా సమర్పిస్తున్నాను. 
దయతో స్వీకరించండి!” అన్నాడు. 

“ఇప్పటికే నాకు పలువురు రాణులు 


న్నారు. నీ మాట ప్రకారం నీ కుమార్తెను 


వివాహమాడినా, ఆమె మహారాణి ఎలా కాగ 


22 


> =ండిద తితరటీతఆ అడడథఢ , 
ప అని. అడిగాడు. రాజు 'నాస్త్ర 
అనుమానంగా. . 

“అది నాకు తెలియదు. అంతా విధి 
ప్రకారం జరుగుతుంది!” అన్నాడు బ్రాహ్మడు. 

రాజు చిరుదరహాసంతో, బ్రాహ్మణకుమారి 
వైపు చూసి, భటుడి ద్వారా రాజభవనం 
లోని ప్రధాన పరిచారికను పిలిపించి, “నేను 
తిరిగి వచ్చేవరకుఈ యువతికి ఎటువంటి 
కొరతాలేకుండాతగినమర్యాదలు జరిపించు,” 
అన్నాడు. 

పరిచారిక ఆ యువతిని న 
రాజు లేచి భవనం వెలుపలికి నడిచాడు. 

అక్కడినుంచి బయలుదేరడానికి సిద్ధ 
మవుతూన్న తండ్రిని సజలనయనాలతో 
చూస్తూ, “నాన్నా!” అని పిలిచింది సుభద్ర. 

“నా కర్తవ్యం నెరవేర్చాను తల్లీ. ఇకపై 
నేను ఇక్కడ ఉండకూడదు. ఉన్నట్టయితే 
నలుగురూ పరిహసించగలరు. నీ తండ్రిగా 
నా బాధ్యతను తీర్చుకున్నాను. అంతే చాలు!” 
అన్నాడు (భాహ్మడు. 

“నాన్నా! నన్ను వదిలి వెళ్ళకు!” అన్నది 
సుభద్ర బాధగా. “అదేంమాట తల్లీ! అయినా, 
నువ్వు ఇక్కడ ఒంటరిదానవు కావు. నీకు 
విధితోడు ఉంటుంది. నిన్ను ఇక్కడికి 
చేర్చిన విధే నిన్ను సర్వవేళలా కవచంలా 
రక్షిస్తుంది. బాధపడకు,” అంటూ బ్రాహ్మడు 
కుమార్తెను ఓదార్చి, ఒకసారి ఆమెను తనివి 
తీరాచూసుకుని, పెల్లుబుకుతూన్న కన్నీళ్ళను 
తుడుచుకుంటూ భవనం వెలుపలికి నడవ 
లేక నడిచి వెళ్ళాడు! 
తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ, మౌనంగా 
రోదిస్తూన్న సుభద్రను, పరిచారిక మెల్లగా 


చెం 'దో మా ను 


భవనం లోపలికి నడిపించింది. సుభద్రను 
చూడగానే రాజభవనంలో కలకలం బయలు 
దేరింది. రాణుల పరిచారికలు, సేవికలు 
తమలో తాము గుసగుసలాడుకోసాగారు. 
“ఈమె అందం చూస్తూంటే పల్లెటూరి 
బ్రాహ్మడి కూతురు అని నమ్మశక్యం కావడం 
లేదు. మారువేషంలో వున్న ఏ రాజకుమార్తె 
లాగానో ఉన్నది,” అన్నది ఒక పరిచారిక 
సుభద్ర రూపం చూసి ఆశ్చర్యంతో. 
“రాజుగారు ఈయువతిని వివాహమాడా 
రంటే మిగతా రాణులను మరిచి పోవడం 
ఖాయం,” అన్నది మరొక పరిచారిక, 
చాటునుంచి వారి మాటలు విన్న ముగ్గురు 
రాణులూ, అనసూయతో నిట్టూర్చి తమ 
మందిరాలకు వెళ్ళిపోయారు. 
ప్రధాన పరిచారిక సుభద్రకు ఒక విశాల 
మైన గది చూపించి,భోజనం పెట్టి, ధరించ 
డానికి నూతన వస్తాలు తెచ్చి ఇచ్చింది. 
మరునాడు తెల్లవారగానే బిందుసారుడు 
రాజభవనం వదిలి పెట్టాడు. రాజ్య సరి 
హద్దు ప్రాంతాలలో కొందరు సామంతులు 
తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారని 
తెలిసి, వారిని అణచడానికి సైన్యంతో 
వెళ్ళాడు. ఆయన వెళ్ళిన పని సాధించి 
తిరిగి రావడానికి రెండు నెలలు పట్టింది. 
రాజు తిరిగి వచ్చే వరకు ప్రధాన పరిచారిక 
సుభద్రకు అన్ని సౌకర్యాలూ సమకూర్చింది. 
కోని, తిరిగి వచ్చాక రాజు సుభద్రను 
గురించి. మాట మాత్రమైనా అడగక 


పోయేసరికి, ఆయన ఆమెను పూర్తిగా 
మరిచి పోయాడని ప్రధాన పరిచారిక 
గ్రహించింది. 


చందమామ 


రాజు సుభద్రను పెళ్ళాడితే, ఆయనకు 
తమ పట్ల ఉన్న అనురాగం తరిగి పోగలదన్న 
అనుమానంతో రాణులు ముగ్గురూ రాజు 
ఆమెను మరిచిపోయేలా చేయాలని మాంత్రీ 
కుల ద్వారా రహస్యంగా మంత్ర తంత్రాలు 
ప్రయోగించ సాగారు. 

రాణుల ప్రోద్బలంతో ప్రధాన పరిచారిక, 
సుభద్రను తేలికచేసి అవమానించసాగింది. 
ఆమెకు రాణులగోళ్ళు కత్తిరించడం వంటి 
పనులను పురమాయించింది. తమ పనులు 
సక్రమంగా చేయడంలేదని రాణులు సుభ 
ద్రను అవమానించి హింసించసాగారు. ఇంత 
జరిగినా సుభద్ర అన్నిటినీ మౌనంగా భరిం 
చిందే తప్ప, తన బాధలను ఎవరితోనూ 
నోరువిప్పి చెప్పుకోలేదు.ఇలా రెండేళ్ళు గడిచి 
పోయాయి. 


23 


TERPS 


ఒకనాడు నూర్యోదయంవేళ రాజు 
ఉద్యానవనంలో నడుస్తూండగా పచ్చికలోని 
ముల్లు ఆయన కాలికి గుచ్చుకున్నది. 
రాజు పక్కనే ఉన్న ఆసనంలో కూర్చుని, 
చేతులు చరిచాడు. భటుడు పరిగెత్తుకుంటూ 
వచ్చాడు. 

“కాలిలో ముల్లు గుచ్చుకున్నది. క్షురకుణ్ణి 
తీసుకురా!” అన్నాడు రాజు. 

ఇలాంటి పనులు చేయడంలో క్షుర 
కులు చాలా నేర్పరులు. కాని ఆ సమయంలో 
రాజభవనంలో అటువంటి వారెవ్వరూ కని 
పించ లేదు. భటుడు ఇటూ అటూ చూసి 
ఎదురు పడినసుభద్రతో, “రాజుగారి పాదంలో 
ముల్లుగుచ్చుకున్నది. నువ్వు వెళ్ళి తియ్‌!” 
అన్నాడు, 

సుభద్ర తడబడుతూ రాజును సమీ 
పించింది. ఆయన పాదాలవద్ద నేల మీద 
కూర్చుని, పాదంలో గుచ్చుకున్న ముల్లును 
సుతారంగా తీసివేసింది. 


“రాజభవనంలో లోగడ నిన్నెప్తుడూ చూసి 
నట్టు లేదే!” అన్నాడు రాజు ఆమెతో. 

సుభద్ర సమాధానం చెప్పలేదు. కాని 
ఆమె కళ్ళనుంచి బాష్పాలు పెల్లుబికాయి. 


| 


“ఇక్కడ నువ్వెంతకాలంగా ఉంటున్నావు?” 
అని అడిగాడు రాజు. 

“మా నాన్న, నన్ను మీకు సమర్పించిన 
రోజునుంచిప్రభూ!” అన్నది సుభద్ర పొంగు 
తూన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ, 

రాజు ఆమెను మరొకసారి పరిశీలనగా 
చూశాడు. ఆమె తండ్రి ఆమెను తనకు 
సమర్పించిన విషయం ఆయన స్మృతి 
పథంలో తళుక్కున మెరిసింది. ఆ విష 
యాన్ని తనకు గుర్తుచేయని ప్రధాన పరి 
చారిక-మీద రాజుకు మొదట ఆగ్రహం 
కలిగింది. కొంతసేపటికి తన మతిమరు 
పుకు తన మీదేకోపం వచ్చింది. తన పొర 
బాటుకు ఎవరినినిందించి ఏంలాభంఅను 
కుని, సుభద్రతో, “సరే, జరిగిన జాప్యమేదో 
జరిగిపోయింది. నీకు జరిగిన అన్యాయాన్ని 
వెంటనే రూపుమాపాలి. కాబట్టి ఈ రోజు 
సూర్యాన్తమయంలోగా నిన్ను వివాహమాడ 
తాను!” అన్నాడు. 

వెంటనే ఆయన మంత్రులనూ, పురో 
హితులనూ పిలిపించి, విషయం తెలియ 
జేసి,వివాహానికి కావలసిన ఏర్పాట్లుచేయ 
మని ఆజ్ఞాపించాడు. - (ఇంకావుంది) 


[మగధ రాజధాని పాటలీపుత్రంలో చాణక్యుడి సాయంతో చంద్రగుప్తుడు రాజై, మౌర్య వంశాన్ని 
స్థాపించాడు. చంద్రగుప్తుడి అనంతరం ఆయన కుమారుడు బిందుసారుడు రాజయ్యాడు. ఒకనాడు 
ఒక పేదబ్రాహ్మడు, తన కుమార్తె సుభద్రను వెంటబెట్టుకునివచ్చి, ఆమె మహారాణి అవుతుందని 
జ్యోతిష్కులు చెప్పారని రాజుకు అప్పగించి, వివాహమాడమన్నాడు. రాజు అప్పటికి సరే అన్నాడు 
గాని. రాజ్యవ్యవహారాలలో పడి ఆ విషయం మరిచిపోయాడు. రెండేళ్ళ తరవాత ఆయనకావిషయం 
జ్ఞాపకం రాగానే, సూర్యాస్తమయంలోగా సుభద్రను వివాహమాడాలని నిర్ణయించాడు. తరవాత-] 


రాజాజ్ఞ కాగానే, సుభద్రను వివాహమాడే 
విషయం భటులు చాటింపు ద్వారా ప్రజలకు 
తెలియజేశారు. నగరే వీధులనుఅరటిచెట్లతో, 
మావితోరణాలతో, రంగురంగుల పువ్వులతో 
అలంకరించారు.నగరం'వింత శోభతో కళకళ 
లాడసాగింది. 

అదృష్టవశాత్తు సుభద్ర తండ్రి అయిన 
బాహ్మడు, తనకుమార్తె రాజభవనంలో ఎలా 


వుందో చూసిపోదామని. ఆరోజే రాజధానికి 
రో 


వచ్చాడు.తన కుమార్తె వివాహం అప్పుడే 
జరగనున్నదని గ్రహించి పరమానందం 
చెందాడు.ఆయన రాజభవనం సమీపి 
స్తూండగా, ఆయనను ఆహ్వానించడానికి 
రాజభటులు గ్రామానికి ప్రయాణమవుతూ 
న్నట్టు తెలియవచ్చింది. ఆయన్ను చూడగానే, 
భటులుఆదరంగా రాజభవనంలోకి తీసుకు 
వెళ్ళారు. మరికొంత సేపటికి మేళతాళాలతో, 


వేదమంత్రాలతో, ఆస్థాన జ్యోతిష్కులు నిర్ణ 


యించిన శుభఘడియలలో రాజు బిందు 
సారుడు, మాట ఇచ్చిన ప్రకారం సూర్యాస్త 
మయంలోగా సుభద్రను వివాహమాడాడు. 
సుభద్రతండ్రి, నూతన దంపతులను ఆనంద 
బాష్పాలతో ఆశీర్వదించాడు. 

రెండేళ్ళపాటు రాజభవనంలో మామూలు 
పరిచారిక లాగా జీవితం గడిపిన సుభద్ర, 
ఇప్పుడు సర్వాలంకారభూషిత అయిన రాణి 
అయింది. అవసరాలు సమకూర్చడానికి 
పలువురు పరిచారికలతో ఆమెకు ప్రత్యేకంగా 
ఒక భవనం ఏర్పాటయింది. 

ఇన్ని సంపదలు సమకూరిన తరవాత 
ఆమె సంతోషానికి తక్కువే ముంటుంది? 
కాని, ఆమెకు సంతోషంగా ఉండే భాగ్యం 
కలగలేదు. రాజుగారి పెద్దరాణులు సమయం 
దొరికితేచాలు; ఆమెను సూటిపోటి'మాటలతో 


18 


వేధించసాగారు: “అటిగోచూడు, ఆ బిక్షగాడి 
కూతురు ఎంత అహంకారంతో మిడిసిపడు 
తున్నదో!” అని ఒక రాణి అంటే, “బ్రాహ్మణ 
కన్యలు ఇలా సిగ్గువిడిచి రాజభవనాలమీద 
పడితే మనం రాజకుమార్తెలుగా పుట్టడమెం 
దుకు?” అని మరొక రాణి వంతపాడేది. 

“ఈ నడమంత్రపుసిరి, మరి ఎంతకాలం = 
ఉంటుందో అదీ చూడకపోతామా?” అని 
మూడోరాణి అంటే, మిగతా ఇద్దరూ పకపకా 
నవ్వేవారు హేళనగా, 

సూదుల్లాంటి వారి మాటలకు సుభద్ర 
హృదయం విలవిలలాడేది. అయితే, ఆమె 
మౌనంగా రోదించేదే తప్ప, ఆ సంగతి తన 
భర్తఅయిన రాజుతో కూడా చెప్పేది కాదు. 
ఆమెస్వభావం అటువంటిది. పైగా రాజురాజ్య 
వ్యవహారాలలో తలమునకలుగా ఉన్నాడు. 
రాజభవనంలో జరిగే వ్యవహారాలను 
పట్టించుకునే స్థితిలో లేడు. 

సుభద్ర అంటే తొలినుంచి అనురాగం 
చూపే ఒక వృద్దపరిచారిక, ఒంటరిగా విల 
పించే సుభద్రను,“నువ్వంటే వాళ్ళకు ఎంతో 
అసూయ తల్లీ! అందుకే నిన్నిలా వేధిస్తు 
న్నారు. వాటన్నిటినీ పట్టించుకోవద్దు. ఈ 
భవనంలో. వాళ్ళకున్న అధికారం, నీకూ 
ఉన్నది!” అని ఓదార్చేది. 

ఆ మాటలకు సుభద్ర చిన్నగా నవ్వేది. 
అయితే, ఆనవ్వులో సంతోషంకన్నా, విషాదం 
పాలు ఎక్కువగా కనిపించేది. 

ఇలా ఒక యేడాది గడిచింది. సుభద్ర. 
ఒక మగబిడ్డను ప్రసవించింది. కాంతులు 
వెదజల్లే ఆ బిడ్డమోము చూస్తూ, “నీ రాకతో 
నాశోకంతీరిపోయింది నాన్నా! నా శోకంతీర్చ. 


చందమామ 


డానికి పుట్టిన అశోకుడివి నువ్వు!” అంటూ 
రెండు చేతులతో ఎత్తుకుని ముద్దాడేది. ఆ 
బిడ్డకు అశోకుడనే పేరు స్థిరపడి పోయింది. 

అశోకుడు జన్మించడానికి ముందే పెద్ద 
రాణులు ముగ్గురు, ఐదుగురు కొడుకులను 
కన్నారు. వారిలో సుశేముడనే వాడు పెద్దవాడు. 
అందరూ అతన్ని చిన్నప్పటి నుంచే యువ 
రాజుగా భావించసాగారు. కాబట్టి రాజోద్యో 
గులు అతనిపట్ల అమితమైన గౌరవమర్యా 
దలు ప్రదర్శించ సాగారు. దాంతో అతనిలో 
అహంకారం పెరగసాగింది. తన ఇష్టానికి 
భిన్నంగా నడుచుకునే వారిమీద దురుసుగా 
ప్రవర్తించే వాడు. తన మాటకు మారుపలికే 
వారిమీద విరుచుకుపడేవాడు. తను చెప్పి 
నట్టు చేయకపోతే సేవకులను కొట్టేవాడు. 


అయినా, కాబోయే రాజు అన్నభయంతో. 


20 


అతనికి ఎవరూ ఎదురుచెపే ప్పవారు కాదు. 
సుశేముడు అశోకుడికన్నా మూడేళ్ళు పెద్ద, 
వాళ్ళిప్పుడు నవయౌవన ప్రాయంలోఉన్నారు. 
వాళ్ళిద్దరూ ఒకనాడురాజోద్యానంలో విహ 
రిస్తూండగా, అటువైపు వచ్చిన తోటమాలి 
అశోకుడికి నమస్కరించాడు. చాటునుంచి 
హఠాత్తుగా ఒక దెబ్బతో తోట మాలిని కింద 
పడ ద్రోసి,“నన్నే అవమానిస్తావా?” అని అరి 
చాడు సుశేముడు. 

తోటమాలి మెల్లగా లేచి నిలబడి, “తమర్ని 
నేనెందుకు అవమానిస్తాను ప్రభూ!” అన్నాడు. 

“అయితే, నన్ను వదిలి, నా ఎదుట ఈ 
బిచ్చగత్తె కొడుక్కు ఎందుకు నమస్కరిం 
చావు?” అని గద్దించాడు సుశేముడు. 

“అన్నయ్యా, మాటలు మర్యాదగా రానీ. 
మీతల్లి నాకు తల్లి అయినట్టే, నా తల్లి కూడా 
నీకుమాతృసమానురాలే! "అన్నాడు అశోకుడు. 

“ఛీ, నోర్ముయ్‌! మరోసారి ఆ మాట 
అనకు. నీ తల్లి నాకు తల్లి కాదు; నా తల్లి 
నిన్నుతన,కొడుకుగా భావించడం, ఈజన్మలో 
జరగదు!”అన్నాడు సుశేముడు వెటకారంగా. 

“మనమిద్దరం: బిందుసార మహారాజు 
కుమారులం. మీ తల్లిలాగే నా తల్లి కూడా 
రాజుగారినివివాహమాడిన ధర్మపత్ని! నాతల్లిని 
అవమానిస్తే అది మన తండ్రిని.అవమానిం 
చినట్టే అవుతుంది!” అన్నాడు అశోకుడు 
నెమ్మదిగా. 

“నిన్నూ, నీతల్లినీ అవమానించడం నాకు 
ఆనందకరమైన విషయం! నువ్వేం చేయగ 
లవు?” 'అన్నాడుస్తుశేముడు పట్టరానిగర్వంతో. 


గై “అందుకు 'నీనుంచి క్షమాపణలు చెప్పిం 
! చడమే నాకు,ఆనందకరం!” అంటూ అశో 


చందమామ 


కుడు సుశేముడి చేయి వడిసిపట్టుకుని 
వెనక్కు మెలితిప్పాడు. 

సుశేముడు వదలమని బాధతో అరిచాడు. 
కాని అశోకుడు వదలేదు. తోటమాలి ఉద్యాన 
వనంనుంచి వెలుపలికివచ్చి, అటుగా వెళు 
తూన్న మంత్రికి విషయం చెప్పాడు. 

మంత్రి అక్కడి కివచ్చి," ఆయన్ను వదిలి 
పెట్టు, వదిలిపెట్టు,” అని అరిచాడు. 

అశోకుడు సుశేముడి చేయివదలి మంత్రి 
కేసి చూశాడు. 

“అన్నను అలా చేయవచ్చా?” అని అడి 
గాడు మంత్రి. 

“అతడు అన్నలాగా నడుచుకోలేదు.అవి 
వేకి అయిన శత్రువులా మాట్లాడాడు. నా 
తల్లినీ, తండ్రినీ అవమానించడం నేను 
సహించను. ఇకపై వారిని గురించి మాట్లాడితే 
అతని చేయిని కాదు; మెడను విరుస్తాను,” 
అన్నాడు అశోకుడు కోపంగా. 


సుశేముడు అశోకుడి కేసి ఒకసారి ఆగ్ర 
హంతో చూసి, అక్కడి నుంచి వేగంగా వెళ్ళి 
పోయాడు. మంత్రికి అతని ధోరణి చూస్తూంటే 
ఏదోఒకనాడు అశోకుడి మీద పగసాధించే 
వాడిలాగే కనిపించాడు! 

చంద్రగుప్తుడు నందులను ఓడించి, 
మౌర్యవంశం స్థాపించడానికి సాయపడిన 
చాణక్యుడు, బిందుసారుడికి కూడా ప్రధాన 
సలహాదారుగా కొనసాగుతున్నాడు. రాజ 
కుమారులు ఇరువురి మధ్య రగులుతూన్న 
పగను గురించి మంత్రి ఒకనాడు చాణక్యుడికి 
తెలియజేశాడు. 

“చుట్టూ చేరిన వంధిమాగధుల పొగడ్తల 
కారణంగా సుశేముడు దారి తప్పుతున్నాడు. 
అశోకుడు ఇంకా పసిప్రాయంలోనే ఉన్నాడు. 
మునుముందు మంచివాడుగా రూపొంద 


వచ్చు. లేదా, వాడూ దారి తప్పవచ్చు. అంతా 
పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడి 


ఉంటుంది!” అన్నాడు చాణక్యుడు, గంభీ 
రంగా. 


“నిజమే, మహాత్మా! అయినా మహారాజు 
గారు. సుశేముడి పట్ల పక్షపాత వైఖరితో 
ప్రవర్తిస్తున్నారని నా అనుమానం. అహంభావి 
అయిన సుశేముడు రాజైతే మౌర్యసామా 
జ్యానికి క్షేమంకాదని నా అంతరాత్మ చెబు 
తున్నది!” అన్నాడు మంత్రి. 

చాణక్యుడుకొంతసేపు మౌనంగా ఆలో 
చించి,“రాజు గారికి జ్యేష్టకుమారుడి పట్లగల 
భ్రమలనుతొలగించడం అవసరం! "అన్నాడు. 

మంత్రి చాణక్యుడికి నమస్కరించి అక్కడి 
నుంచి వెళ్ళిపోయాడు. 

ఒకనాడు సాయంకాలం భవన ఉపరి 
తలంలో పచార్లుచేస్తూన్నరాజుదగ్గరికి చాణ 
క్యుడు వచ్చాడు. బిందుసారుడు ఆయనకు 


22 


చేతులెత్తి నమస్కరించి,“వార్త పంపితే తమ 
సమక్షానికి నేనే వచ్చేవాణ్ణి కదా!” అన్నాడు. 

“మీ కుమారులలో ఒకరిని మౌర్యసింహాస 
నానికి అర్హుడయిన వారసుడిగా తీర్చిదిద్దవల 
సిన సమయం ఆసన్నమయింది. ఆవిషయం 
తమకు గుర్తుచేయడం నా ధర్మంగా భావించి 
వచ్చాను,” అన్నాడు చాణక్యుడు. 

రాజు ఉలిక్కిపడి, “నా జ్యేష్టకుమారుడు 
యువరాజు సుశేముడు మౌర్యరాజ్యసింహా 
సనం అధిష్టించడానికి అర్హుడుకాడా? "అని 
అడిగాడు ఆశ్చర్యంగా. 

“జ్యేష్టకుమారుడు సింహాసనానికి వార 
సుడు కావడం సాధారణ సంప్రదాయం 
మాత్రమే. అది అన్ని సందర్భాలకూ అభిలష 
ణీయంకాదు. దక్షతగలవారికే రాజ్యపట్టాభి 
షేకంజరగాలి!అదేరాజ్యానికిక్షేమం!” అన్నాడు. 
చాణక్యుడు. 

చాణక్యుడు మితభాషి అనీ, ఏదిచెప్పినా 
బాగా ఆలోచించిగాని చెప్పడనీ రాజు బిందు 
సారుడికి తెలుసు.పెద్దకొడుకును రాజు చేసే 
విషయంలో తనను పునరాలోచించమని 
కోరడానికి బలమైన కారణం ఉండి తీరు 
తుందని ఆయన గ్రహించాడు. 

“రాజా, ఈ విషయంలో మనం తొందర 
పడనవసరం లేదు. రాజ్యసింహాసనం ఎవరికి 
అప్పగించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, 
రాజకుమారుల ప్రవర్తనను మనం గమనిస్తు 
న్నామనీ రాజకుమారులకు తెలియాలి.రెండు 
మూడేళ్ళు పెద్దవాడై పుట్టినంతమాత్రాన 


తానేరాజ్యానికిరాజు కాగలననే భావం సుశే __ 


ముడికి కలగకూడదు. అదేవిధంగా మనం 
అప్పుడప్పుడు రాజకుమారుల తెలివితేట 
౦ డా 

చం ద మామ 


లను పరీక్షించడం అవసరం!” అన్నాడు 
చాణక్యుడు. 

“చిత్తం, మహాత్మా! అంతా తమ అభీష్టాను 
సారమే కానివ్వండి. ఆ పరీక్షలేవో వెంటనే 
ప్రారంభించినా ఆక్షేపణ లేదు,” అన్నాడు 
బిందుసారుడు. 

“ఆ విషయం గురించి కూడా ఆలోచిం 
చాను. రేపు సూర్యోదయంకల్లా మీ కుమా 
రులు ఆరుగురినీ నగరానికి ఉత్తరంగాఉన్న 
శివాలయానికి రమ్మనండి. వాళ్ళు వచ్చేప్పుడు 
వాళ్ళకు నచ్చిన ఉత్తమ వాహనంలో రావాలి; 
వచ్చేముందు బలవర్థకమైన ఆహారం 
భుజించి రావాలి; ఆలయం చేరిన తరవాత 
విలువైన ఆసనంలో కూర్చోవాలి - అని 
విడివిడిగా సందేశాలు పంపండి!” అని 
చెప్పి, చాణక్యుడు అక్కడి నుంచి బయలు 
దేరాడు. 

చాణక్యుడు చెప్పినట్టే రాజు తన కుమారు 
లకు సందేశాలు పంపాడు. 

మరునాడు సూర్యోదయానికిముందే రాజు 
బిందుసారుడు, చాణక్యుడు, మంత్రులు, 
కొందరు రాజోద్యోగులు శివాలయ ప్రాంగ 
ణానికి చేరారు. సూర్యోదయం కాగానే రాజ 
కుమారులు ఒక్కొక్కరుగా రాసాగారు. 

యువరాజు సుశేముడు జోడుగుర్రాలు 
పూన్చిన, అందమైన రథంలో వచ్చి దిగాడు. 
రెండవ రాకుమారుడు ఆభరణాలతో అలం 
కరించిన ఏనుగు మీద వచ్చాడు. మూడవ 
రాకుమారుడు దృఢమైన గుర్రం మీద 
వచ్చాడు. 

నాలుగవ రాకుమారుడూ, ఐదవ రాకుమా 
రుడూ పల్లకీలలో వచ్చి దిగారు. ఆఖరుగా 


చందమామ 
స 


ఆంత 


వచ్చిన అశోకుడు మాత్రం ఏ వాహనంలోనూ 
రాకుండా, కాలినడకనే సమయానికి అక్కడికి 
వచ్చిచేరాడు. 

ఆలయమంటపంలో, రాజభటులు రా 
కుమారులు వేయమన్న ఆసనాలు వేశారు. 
ఇద్దరు రాకుమారులు తమవెంట తెప్పించు 
కున్న దంతపుసింహాసనాల మీద ఆసీను 
లయ్యారు. మరిద్దరు పట్టుపరుపులు పరచి, 
వాటి మీద సుఖంగా కూర్చున్నారు. ఐదవ 
రాకుమారుడు పులిచర్మం పరచి దానిమీద 
కూర్చున్నాడు. అశోకుడు తన వెంట ఏమీ 


తెచ్చుకోలేదు. శుభ్రంగా నేల మీద కూర్చు 


న్నాడు. 
అశోకుడి ప్రవర్తనకు మిగిలిన రాకు 
మారులు తమలో తాము హేళనగా నవ్వుకో 
సాగారు. 


23 


రాజుకు కూడా అశోకుడి ప్రవర్తన విడ్డూ 
రంగా తోచింది, 

చాణక్యుడు రాకుమారులను సమీపించి, 
“మీ వాహనాలను, ఆసనాలను చూశాం. మరి 
ఉదయం ఏం భుజించారు?” అని అడిగాడు. 

రాకుమారులు తాము తిన్న, రకరకాల 
వంటకాలను గురించి పోటీపడి వివరించారు. 

ఆ తరవాత చాణక్యుడు అశోకుణ్ణి సమీ 
పించి, “నాయనా! నువ్వు రాజకుమారుడివి. 
నీ దగ్గర ఎన్నో వాహనాలు ఉన్నాయి.వాటిని 
వద్దని కాలినడకన ఎందుకు వచ్చావు? "అని 
అడిగాడు. 

“మహాత్మా! తమరు ఉత్తమమైన వాహ 
నాన్నే ఉపయోగించమన్నారు. నేను నాకు 
ఉత్తమమనితోచిన నా కాళ్ళను ఉపయోగిం 
చాను. మనిషికి కాళ్ళకు మించిన ఉత్తమ 
వాహనం లేదనుకుంటాను,” అన్నాడు 
అశోకుడు. 

“అలాగా! మరి ఏ ఆహారం భుజించి 
వచ్చావు?” అని అడిగాడు చాణక్యుడు. 

“గిన్నెడు పెరుగు!” అన్నాడు అశోకుడు. 

“నిన్ను బలవర్థకమైన ఆహారం కదా 
భుజించి రమ్మన్నాను. మరి గిన్నెడుపెరుగు 


తాగి వచ్చానంటా వేమిటి?” అన్నాడు చాణ 
క్యుడు ఆశ్చర్యంగా. 

“బిడ్డకు ఏ వేళకు ఏది బలవర్ధకమైన 
ఆహారమో తల్లికే తెలుసు. .నా తల్లి నాకు 
ఉదయం గిన్నెనిండాపెరుగు ఇచ్చింది.మారు 
మాట్లాడకుండా దానిని తాగి వచ్చాను,” 
అన్నాడు అశోకుడు. 

“ఇదేమిటి, ఇలా కటికనేలమీద కూర్చు 
న్నావు? ఇదేనా విలువైన ఆసనం?” అని 
అడిగాడు చాణక్యుడు. 

“మహాత్మా! విలువైన ఆసనం మీద 
తమరు కూర్చోమన్నారు. భూమికన్నా విలు 
వైనది ప్రపంచంలో ఉన్నదా? అందుకే 
భూమిని ఆసనంగా చేసుకున్నాను?” అని 
సమాధానమిచ్చాడు అశోకుడు. 

“అద్భుతమైన సమాధానం!” అన్నారు 
రాజుకు వెనకగా నిలబడిన మంత్రులూ, 
రాజోద్యోగులూ ముక్తకంఠంతో. 

చాణక్యుడు మందహాసం చేస్తూ, “నిన్ను 
అభినందిస్తున్నాను!” అంటూ అశోకుణ్ణి 
ఆప్యాయంగా వీపుపై స్పృశించాడు. 

కుమారుడి తెలివితేటలకు రాజుకు 
ఆశ్చర్యానందాలు కలిగాయి. - (ఇంకావుంది) 


[చంద్రగుప్తుడు చాణక్యుడి సాయంతో నందులను ఓడించి మగధరాజ్యాన్ని వశపరు 
చుకుని, పాటలీపుత్రం రాజధానిగా మౌర్యవంశాన్ని స్థాపించాడు. ఆయన తదనంతరం 
ఆయన కుమారుడు బిందుసారుడు మౌర్యసింహాసనాన్ని అధిష్టించాడు. బిందుసారుడు 
దక్షతతో రాజ్యాన్ని పాలిస్తూ, ముగ్గురు రాణులతో పాటు సుభద్ర అనే బ్రాహ్మణకన్యను 
వివాహమాడాడు. వారికి అశోకుడు జన్మించాడు. విద్యావివేకసంపన్నుడైన అశోకుడంటే 
బిందుసారుడి జ్యేష్ట కుమారుడైన సుశేముడికి' గిట్టేది కాదు. తరవాత-] 


ఒకనాడు సూర్యోదయంవేళ, అశోకుడు లకు బంగారంలా మెరుస్తూన్న మేఘాలనూ 
తల్లి కోరిక ప్రకారం పుష్పాలూ, ఫలాలూ చూస్తూ నడవసాగాడు. కొంతసేపటికి వెనక 
తీసుకుని నగర మధ్యంలో ఉన్న దేవాల నుంచి వచ్చిన ఒక గుర్రం అతన్ని హఠాత్తుగా 
యానికి వెళ్ళి, దేవుడికి సమర్పించి, ఆలయం "కిందపడదోసి ముందుకు దూసుకు వెళ్ళింది. 
నుంచి వెలుపలికి వచ్చాడు. చెట్ల మీది గుర్రంమీద యువరాజు సుశేముడు స్వారీ 
పక్షుల కిలకిలారావాలూ, అప్పుడప్పుడుగుడి చేస్తున్నాడు! 

గంటలనాదం తప్ప ఆలయ ప్రాంగణంఎంతో అశోకుడు మరుక్షణమే లేచి, శరవేగంతో 
ప్రశాంతంగా ఉన్నది. అశోకుడు ఆకాశంలో పరిగెత్తి పోయి ఒక్కగెంతున గుర్రం మీదికి 
ఎగిరే పక్షులనూ,ఉదయభానుడి లేత కిరణా లంఘించి సుశేముడి చేతి నుంచి కళ్ళాన్ని 


“చందమామ” 


17 


లాక్కుని గుర్రాన్ని ఆపాడు. సుశేముడు 
గుర్రంపైనుంచి కిందికి దిగాడు. 

“నా దారిన నేను వెళుతూంటే నన్నెందుకు 

, కింద పడదోశావు?” అని అడిగాడు అశోకుడు. 

“నిన్నుపడదోసింది నేను కాదు, నాగుర్రం!” 
అంటూ సుశేముడు మళ్ళీ గుర్రాన్ని అధిరో 
హించబోయాడు, 

అశోకుడు అతని చేయిపట్టుకుని ఆపి, 
“నిర్మానుష్యంగాఉ న్నవి శాలమైనబాటలోసైతం 
తిన్నగా వెళ్ళడం చేతకాని నీకు గుర్రం మీద 
స్వారీచేసే అధికారం ఎవరిచ్చారు?” అన్నాడు. 

“నా అధికారం గురించి ప్రశ్నించడానికి 
నువ్వెవడివి? అసలు నేనెవరో నీకు తెలుసా?” 
అన్నాడు సుశేముడు. 

“తెలియకేం? ఎందుకూ కొరగాని గర్విష్టివి! 
నాకు అన్నవైనందున నిన్ను వదిలిపెడుతు 
న్నాను. లేకుంటే ఈ జన్మకు మరిచిపోలేని 
గుణపాఠం నేర్పేవాణ్ణి!” అన్నాడు అశోకుడు. 

“కాబోయే రాజునే బెదిరిస్తున్నావా?” 
అన్నాడు సుశేముడు ఆగ్రహంగా. 

“కాబోయేరాజు ఎవరన్నది ఇంకానిర్ణయం 
కాలేదు,” అన్నాడు అశోకుడు. 

“సంగతి తెలియకుండా మూర్భంగా మాట్లా 
డకు. మహారాజూ, పెద్దలూ తీసుకున్నని యం 
నాకు తెలిసిపోయింది. నేనే కాబోయేరాజును!” 
అన్నాడు. సుశేముడు, గర్వంతో పకపకా 
నవ్వుతూ. 

“అలా అయితే, నువ్వు మరింత జాగ్రత్తగా 
నడుచుకోవాలి. అయినా, నువ్వు అబద్ధమాడు 
తున్నావని నాకుతెలుసు. ఒకవేళ అలా నిర్ణ 
యించి ఉన్నట్టయితే దానిని నేను వ్యతిరేకి 
స్తాను!” అన్నాడు అశోకుడు. 


చందమామ 


“ఏమిటీ! మహారాజుగారినిర్ణయాన్నే వ్యతి 
రేకిస్తావా?” అంటూ సుశేముడు అశోకుణ్ణి 
కొట్టడానికి చేయి పైకెత్తాడు. 

అశోకుడు అతని చేతిని వడిసి పట్టు 
కున్నాడు. చేతిని విడిపించుకోవడానికి సుశే 
ముడు ప్రయత్నించాడు. కాని సాధ్యపడలేదు. . 
ఇద్దరి మధ్యా పెనుగులాట ఆరంభమయింది. 
వారి అరుపులతో ఆలయప్రాంతం దద్దరి 
ల్లింది. చుట్టుపక్కల నుంచి జనం మూగ 
సాగారు. 

రాజకుమారులు ఇప్పుడు పసిపిల్లలు 
కారు.చాణక్యుడు వాళ్ళ తెలివితేటలను 
పరీక్షించి సంవత్సరాలు గడిచిపోయాయి. 
చాణక్యుడు కూడా కాలధర్మం చెందాడు. 
రాజు బిందుసారుడు వృద్ధుడయ్యాడు. దానికి 
తోడు అనారోగ్యం. యువరాజులిద్దరి మధ్య 


19 


ఉన్న స్పర్థల గురించి నగర ప్రజలకు 
తెలుసు. అయితే, అది ఇంత దారుణంగా 


, ఎప్పుడూ బయటపడలేదు. మౌర్యవంశాన్ని 
స్థాపంచిన చంద్రగుప్తడి మనుమలూ; తండ్రికి 
తగిన వారసుడని పేరుగాంచిన బిందుసారుడి 
కుమారులూ అయిన సుశేమ - అశోకులు 
ఈ విధంగా బహిరంగంగా పోట్లాటకుదిగడం 
ఎవరూ ఊహించని విషయం! వాళ్ళ కేకలు 
విని ప్రజలు పరిగెత్తివచ్చారుగాని, ఎ ఒక్కరూ 
వాళ్ళను సమీపించలేక పోయారు. దూరం 
నుంచీ, చాటునుంచి భయాశ్చర్యాలతో చూడ 
సాగారు. | 

అదృష్టవశాత్తు ఆసమయంలో భల్లాట 
కుడు అటువైపు గుర్రం మీద వచ్చాడు. 
చాణక్యుడి అనంతరం భల్లాటకుడు మగధ 
రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. అతన్ని 


20 


చూడగానే రాజకుమారులి రువురూపోట్లాడడం 
మాని చెరొకవ్రపు దూరంగా వెళ్ళి నిలబడ్డారు. 

“నడివీధిలో నగర ప్రజల ఎదుట మీరీ 
విధంగా పోట్లాడుకోవడం చాలా దురదృష్టం. 
ఈసంగతి మీతండ్రికితెలిస్తే, ఆయన ఎంతగా 
బాధపడగలరో ఊహించారా?” అన్నాడు 
' ప్రధానమంత్రి. 
| _ అశోకుడు ఏమీ మాట్లాడలేదు. సుశేముడు 
మాత్రం," నేనెవరికీ భయపడి పారిపోనవసరం 
లేదు. అదిసరే, నేనేకదా కాబోయే రాజును?” 
|అని అడిగాడు మంత్రిని. 

“ఆ విషయం ఇంకా నిర్ణయం కాలేదని 
భావిస్తున్నాను యువరాజా!అయినా, రాజుగారి 
'జ్యేష్టకుమారుడిగా నువ్వు ఎంతో ఉదాత్తంగా 
నడుచుకోవడం అవసరం కదా?” అన్నాడు 
మంత్రి. 

“నా హోదాను గౌరవించమని వీణ్ణి 
నిర్బంధించాను. అది తప్పా?” అని రెట్టిం 
చాడు సుశేముడు. 

“ఎదుటివారిని నిర్బంధించడం వల్ల, 
అవమానించడం వల్ల నీ గౌరవం పెరగదు. 
సత్రవర్తన ద్వారానువ్వు పదిమందికీ గౌరవ 
పాత్రుడివి కావాలి. ఎదుటి వారిపట్ల దయా 
దాక్షిణ్యాలు, ఓర్పు అలవరుచుకోవాలి. అంతే 
కాని అల్బవిషయాలకు ఇలా పదిమందిలో 
నవ్వులపాలుకావడం భావ్యం కాదు!”అన్నాడు 
ప్రధానమంత్రి గంభీరంగా. 

“నేనేమీ. పదిమందిలో నవ్వులపాలు 
కాలేదు. తృటిలో తప్పి పోయింది కానీ, 
లేకుంటే ఇంతకుముందు ఆపాగరుబోతును 
ప్రాణాలతో చర్మంవలిచి ఉండేవాణ్ణి. అప్పుడు 
వాడే ప్రజల ముందు నవ్వులపాలై వుండే 


చందమామ 


వాడు!” అన్నాడు సుశేముడు ఎంతో 
పొగరుగా, 

“యువరాజా! నీ సోదరుణ్ణి గురించి 
నువ్వలా చులకనచేసి మాట్లాడరాదు. ఆయన 
కూడా నీలాగా యువరాజే! నీతండ్రి కుమా 
రుడే!” అన్నాడు మంత్రి. 

“వాడు నాతండ్రి కుమారుడే కావచ్చు. 
కాని వాడితల్లి, వివాహానికి ముందు అంతః 
పురంలో నా తల్లి మొదలుగాగల రాణులకు 
సేవలు చేసింది. కాబట్టి వాణ్ణి నేను యువ 
రాజుగాఅంగీకరించను, "అన్నాడు సుశేముడు. 

ఆ మాటకు ఆగ్రహం చెందిన అశోకుడు 
సుశేముడిమీదికి ఉరకబోయాడు. కానిమం త్రి 
వారించాడు. 

“అర్హుడైన గొప్ప యువరాజు నువ్వా, 
నేనా అన్నది కాలమే నిరూపిస్తుంది. నాతల్లిని 
అవమానించినందుకు నీ మీడ పగసాధిస్తాను. 
ఇదే నా ప్రతిజ్ఞ! ప్రధానమంత్రీ, ఇక్కడున్న 
ప్రజలే దీనికి సాక్ష్యం! మగధ సింహాసనాన్ని 
అధిష్టించబోయేది నువ్వు కాదు... కాని,” 
అని అశోకుడు ఇంకా ఏదో అనబోతూండగా 
ప్రధానమంత్రి తన అరచేతిని అశోకుడి 
నోటికి అడ్డుపెట్టి మాటను పూర్తికాకుంగా 
ఆపి, “మహారాజు బిందుసారుడి తరుఫున 
ఆజ్ఞాపిస్తున్నాను. మీరిద్దరూ ఈ క్షణమే ఇక్కడి 
నుంచి రాజభవనానికి వెళ్ళండి! "అని హెచ్చ 
రించాడు. ఆ తరవాత మంత్రి చుట్టూచేరిన 
ప్రజలను, “అందరూ వెళ్ళిపొండి,” అని ఆజ్ఞా 
పించాడు. 

ప్రజలందరూ వెళ్ళిపోయారు. యువరాజు 
లిద్దరూ ఒకరినొకరు ఆగ్రహంగా చూసు 
కుంటూ తమతమ భవనాలకు వెళ్ళారు, 


చార ధర. మామను 


ప్రధానమంత్రి అక్కడినుంచి తన గృహా 
నికి తిరిగివెళ్ళి, గుర్రం పైనుంచి దిగి భవన 
ప్రధానద్వారాన్ని సమీపిస్తూండగా,రాజు బిందు 
సారుడి ప్రధాన సలహాదారు ఎదురుపడి. . 
ఆయనకు నమస్కరించి,“మహారాజు తమతో 
ఏదో మాట్లాడాలట!” అన్నాడు. 


“సరే, వెళదాం పద,” అంటూ అతనివెంట .. 


బయలుదేరి సమీపంలోనే ఉన్న రాజభవ 
నంలో ప్రవేశించి, రాజు విశ్రాంతి తీసుకుం 
టూన్న ఏకాంతమందిరానికి వెళ్ళాడు. 
రాజు బిందుసారుడు విశాలమైన గదిలో 
ఒక పెద్దపానుపు మీద కూర్చుని ఉన్నాడు. 
ఆయన ఎదుట అధికారి ఒకడు నిలబడి 
ఉన్నాడు. మంత్రి సమీపించి నమస్కరించ 
గానే ఆయన్ను కూర్చోమని ఆసనం చూపాడు | 
రాజు, 


211. 


ఆయన కూర్చున్న తరవాత రాజు, 
“భల్లాటకా, ఈరోజు ఒక దుర్వార్త వినవలసి 
వచ్చింది. దానిని తక్షశిల నుంచి వచ్చిన ఈ 
అధికారి మీకు తెలియజేస్తాడు!” అన్నాడు. 

అధికారి ప్రధాన మంత్రికి నమస్కరించి, 
“మంత్రివర్యా, చంద్రగుప్త మహారాజు తక్షశిల 
ప్రాంతాన్నిజయించి, తమ ప్రతినిధిని అక్కడ 
నిర్ణయించిన నాటినుంచి నిన్న మొన్నటి 
వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా 
పరిపాలనా వ్యవహారాలు సాగుతూవచ్చాయి. 
కాని, ఇప్పుడు మౌర్యఅధికారాన్ని ధిక్కరించి 
తక్షశిలలో తిరుగుబాటు బయలుదేరింది. 
మగధరాజ్యం నుంచి విడిపోవాలని కొందరు 
పోరాడుతున్నారు!” అన్నాడు. 

“అలాగా! చాలావింతగా ఉన్నదే, "అన్నాడు 
ప్రధానమంత్రి. 


“తక్షశిల ప్రజలకు మీరు ఎటువంటి 
అపకారమూ చేయలేదు. అందువల్ల వారి 
చర్య మీకు వింతగానే ఉండవచ్చు. అయితే, 
అక్కడున్న రాజప్రతినిధికీ, మాకూ అది 
వింతగా తోచడం లేదు. ఎందుకంటే ఈ 
తిరుగుబాటు వెనక గ్రీకులహస్తం ఉన్నదని 
మాకు సమాచారం అందింది. మహారాజు 
చంద్రగుప్తుడు వాళ్ళను అక్కడినుంచి తరిమి 
గొట్టాడన్న సంగతి వాళ్ళింకా మరిచిపోలేదు. 
ఇప్పుడు అధికారానికి ఎదురుతిరిగి మనల్ని 
వేధించడానికి ఉద్రిక్తులవుతున్నారు. మగధ 
సామ్రాజ్యం విచ్చిన్నం కావాలని కలలుకంటు 
న్నారు!” అన్నాడు అధికారి. 

“తిరుగుబాటు ఎపద్ధతిలో జరుగుతు 
న్నది?” అని అడిగాడు ప్రధానమంత్రి, 

“తిరుగుబాటు నాయకులు తెరమరుగున 
ఉన్నారు. బయటపడడంలేదు. వర్తకులనూ, 
ప్రముఖులనూ ఎదురుతిరగమని ప్రోత్స 
హిస్తున్నారు. మగధ అధికారుల ఇళ్ళపైబడి 
దోచుకుని వాటిని తగులబెట్టమని సాధారణ 
ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రజలు అక్క 
డున్న మనసైనికులు పలువురిని హతమా 
ర్పారు. రోజురోజుకూ పరిస్థితి విషమిస్తున్నది!” 
అన్నాడు అధికారి. 

“ఇప్పటికే వాళ్ళు హింసాత్మక చర్యలకు 
పూనుకున్నారుగనక, వాటిని మరింత బలంతో 
అణగదొక్కడం తప్ప మరొకమార్గం లేదు,” 
అని రాజుకేసితిరిగి,“ప్రభూ!తక్షశిలపై సైనిక 
చర్యకు తక్షణమే సిద్ధంకమ్మని సేనాధిపతిని 
ఆజ్ఞాపించండి!” అన్నాడు ప్రధానమంత్రి. 

“అపూర్వమైన బలపరాక్రమాలతో మా 
తండ్రి స్థాపించిన సామ్రాజ్యం నా కళ్ళెదుటే 
షు చంద మో మ 


విచ్చిన్నం కావడం చూస్తూ నేను ఊరుకోలేను. 
ఆ దుండగుల మీదికి నేనే భాయకత్వం 
వహించి సైన్యాన్ని నడుపుతాను,” అన్నాడు 
బిందుసారుడు ఆవేశంతో నిట్టూరుస్తూ. 

“తమ అభీష్టానుసారమే చేయవచ్చు. 
కాని ఒక విన్నపం. తమ ఆరుగురు కుమారు 
లలో ఒకరిని సైన్యానికి నాయకత్వం వహించ 
మని ఆజ్ఞాపించండి. కుమారుడునాయకత్వం 
వహిస్తే, తండ్రి వహించినట్టే కదా!” అన్నాడు 
ప్రధానమంత్రి. 

“ఎటువంటి క్లిష్టపరిస్థితి ఎర్చడింది! 


సుశేముడికి యౌవరాజ్య పట్టాభిషే సేకం జరపా, 


లనుకుంటున్నప్పుడు ఇటువంటి అవాం 
తరం!” అన్నాడు బిందుసారుడు మనసులో 
అనుకుంటున్నట్టు నెమ్మదిగా. 

“పట్టాభిషేక మహోత్సవానికి కొంతకాలం 
వేచి ఉండడం. మంచిది ప్రభూ! మొదట 
యువరాజు సుశేముడు సైన్యానికి నాయ 
కత్వం వహించి వెళ్ళి, తిరుగుబాటునుఅణచి 
రానివ్వండి. అది యువరాజుపట్ల మగధ 
ప్రజల గౌరవాన్ని, నమ్మకాన్నిపెంచుతుంది,” 
అన్నాడు ప్రధానమంత్రి. 

రాజు మాట్లాడకుండామౌనంవహించాడు. 
ప్రధానమంత్రి మళ్ళీ, “ప్రభూ, నాదొక చిన్న 
మనవి.మనంయువరాజును సైన్యానికి నాయ 
కత్వం వహించమని మొదట చెప్పకుండా, 
అందుకు ఆయనే స్వయంగా ముందుకు 
వచ్చేపరిస్థితి నిసృష్టిద్దాం. అంటే యువరాజులు 


ఆరుగురినీ ఇక్కడికి రప్పించి, తక్షశిలలో 


జరుగుతూన్న తిరుగుబాటును. గురించీ, 
దానిని అణచడానికి రాకుమారులలో ఒకరు 
సైన్యానికి నాయకత్వం వహించి వెళ్ళవలసిన 


చ ౦ ద మామ 


అవసరం గురించీ చెబుదాం. జ్యేష్టకుమా 
రుడు కాబట్టి సుశేముడు సైన్యానికి నాయ 


కత్వంవహించి వెళ్ళడానికి స సంసిద్ధుడవుతాడు. 


ఇప్పటికే ఆయన మగధరాజ్యానికి కాబోయే 
రాజునన్న ఉత్సాహంతో ఉన్నాడు కాబట్టి, 
ఆయన ఇందుకు ఆనందగా అంగీకరిస్తాడు,” 
అన్నాడు. 

బిందుసారుడికి. ప్రధానమంత్రి సలహా 
నచ్చింది. ఆయన చెప్పి నట చేయడానికి సమ్మ 
తించాడు. 

ఆరోజే ఆరుగురు యువరాజు లనూరాజు 
సమక్షానికి పిలిపించారు. అక్కడ ప్రధాన 
మంత్రిని చూడగానే, యువరాజు సుశేముడు 
ఒక్కక్షణం నివ్వెరపోయాడు. తానూ, అశో 
కుడూ ఉదయం ఆలయ ప్రాంతంలో పడ్డ 
గొడవ గురించి ఆయన తండ్రికి తెలియ 


23 


-జేశాడేమో. అని అనుమానించి భయ 
పడ్డాడు! 

రాజు ఆరుగురు కుమారులనూ చేర 
బిలిచి, “మీరు పసిపిల్లలు కారు. నవయౌవన 
* ప్రాయంలో ఉన్నారు. రాజ్య పరిపాలనా 
వ్యవహారాలు సక్రమంగా సాగడానికి మీరు 
మీమీ బాధ్యతలను గుర్తెరిగి నడుచుకో 
వలసిన సమయం ఆసన్నమయింది. 
అందుకు మీకు ఇప్పుడొక అవకాశం కూడా 
లభించింది. తక్షశిల ప్రాంతంలో తిరుగు 
బాటు చెలరేగి, అక్కడ శాంతిభద్రతలకు 
భంగం వాటిల్లుతున్నదని సమాచారం 
అందింది. తిరుగుబాటును అణచాలి.మీలో 
ఒకరు మన సైన్యానికి నాయకత్వం వహించి 
వెళ్ళి, తిరుగుబాటును అణచి, ఆ ప్రాంతంలో 
శాంతిభద్రతలను నెలకొల్పాలి! ఆ పనిని 
మీలో ఎవరుచేయగలరు?” అని అడిగాడు. 

సుశేముడు వెంటనే ముందుకు రాగలడని 
బిందుసారుడు భావించాడు. కాని అతడు 
మౌనం వహించాడు. మిగతా నలుగురు 


కుమారులు కూడామౌనంగా తలలు వంచు 
కున్నారు. ఆఖరికి అశోకుడు ఒక అడుగు 
ముందుకు వేసి, “ప్రభూ! తమ ఆజ్ఞను 


శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 
మీరు చెప్పిన పనిని జయప్రదం-చేయగల 
నన్న విశ్వాసం నాకున్నది. ఆజ్ఞాపించండి. ఈ 
క్షణమే తక్షశిలకేసి సైన్యంతో బయలుదేరు 
తాను!” అన్నాడు. 

“చాలా సంతోషం, నాయనా! నీ ధైర్యాన్నీ, 
ఆత్మ విశ్వాసాన్నీ అభినందిస్తున్నాను. త్వరగా 
విజయయాత్రకు సిద్ధంకా!' అని బిందు 
సారుడు అశోకుడి వెన్ను చరిచి, మిగిలిన 
కుమారులకేసి తిరిగి “పెరికిపందల్లారా!ఇంకా 
నా ఎదుట ఎందుకు నిలబడ్డారు? మీ 
నివాసాలకు, వెళ్ళి దాగుడుమూత లాడు 
కుంటూ, వెన్నదొంగిలించి ఎల్తుకల్లా తింటూ 
కాలం వెళ్ళబుచ్చండి,” అని' గద్దించాడు. 

అయిదుగురు రాకుమారులూ అక్కడి 
నుంచి వెళ్ళిపోయారు. అశోకుడు తండ్రి 
పాదాలకు నమస్కరించి, ఆయన ఆశీస్సులు 

పొంది" అక్కడినుంచి బయలుదేరాడు... 

“పూజ్య గురుదేవులు చాణక్యుడి మాటలు 


అక్షరాలా నిజమయినై. నా కుమారులందరి- 


లోకీ అశోకుణ్ణే ఆయన సమర్థుడిగా గుర్తీం'. 
చాడు,” అన్నాడు, బిందుసారుడుఏదోతీవ్రంగా. ,. 


ఆలోచిస్తూ ప్రధానమంత్రితో. -(ఇంకావుంది) 


[వృద్ధుడైన బిందుసార మహారాజు అనారోగ్యానికిలోనయ్యాడు. గ్రీకుల ప్రోద్బలంతో తక్షశిలలో 
తిరుగుబాటు ఆరంభమైనట్టు రాజుకు వార్త అందింది. ప్రధానమంత్రి సలహామేరకు రాజు 
తన ఆరుగురు కుమారులను పిలిపించి, తక్షశిల తిరుగుబాటును అణచడానికి వెళ్ళే 
సైన్యానికి నాయకత్వం వహించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు - అని అడిగాడు. తండ్రి 


ఆజ్ఞను పాటించడానికి అశోకుడు ముందుకువచ్చాడు. 


ఆరోజు సాయంకాలం యువరాజు అశో 
కుడు, తమ సేనాధిపతిని చూడడానికి 
వెళ్ళాడు. అప్పటికే సేనాధిపతికి, ప్రధాన 
మంత్రి ద్వారా తక్షశిల తిరుగుబాటు గురించి 
తెలియడంతో, ఆయన సైన్యాన్ని సమాయత్తం 
చేసేపనిలో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన 
అశోకుణ్ణి చూడగానే నమస్కరించి, “యువ 
రాజా! నేనూ మీతోపాటు తక్షశిలకు వస్తాను,” 
అన్నాడు. - 


తరవాత] 


“మీ అభిమానానికి సంతోషం. అయినా, 
రాజుగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, తమరు 
రాజధానిలోనే ఉండడం 'అవసరం కదా! 
కాబట్టి మీరు ఇక్కడేవుండి, విశ్వాసపాత్రులైన 


" ఇద్దరు సేనానాయకులను నాతో పంపండి. 


అదే చాలు,” అన్నాడు అశోకుడు. 
“మీరన్నదీ నిజమే. ఇటువంటి పరిస్థి 

తిలో రాజధానిలో మహారాజుగారి పక్కన 

నేను ఉండడం మంచిదే. మీ నిర్ణయం 


“చందమామ” 3 


17 


అభినందనీయం. మన సైన్యంలోని ఉత్తమ 
దళాలనూ, సమర్థవంతులైన దళపతులనూ 
మీ వెంట పంపుతాను. అందుకు కావలసిన 
ఏర్పాట్లు అప్పుడే ప్రారంభించాను,” అన్నాడు 
సేనాధిపతి. 

“చాలా సంతోషం,” అంటూ అశోకుడు 
అక్కడినుంచి బయలుదేరాడు. 

అప్పటికప్పుడే సైనిక సన్నాహాలు ఆరంభ 
మయ్యాయి. రాజభవనం - ఎదుటవున్న 
విశాలమైన మైదానంలో ఏనుగులూ, 
గుర్రాలూ బారులుతీరి నిలిచాయి. సైనికులు 
ఆయుధాలనూ, అవసరమైన ఇతర పరిక 
రాలనూ సిద్ధం చేసుకోవడంలో లీనమైపో 
యారు, 

ఈ ఏర్పాట్లన్నిటినీ చూసేసరికి రాజుగారి 
జ్యేష్టకుమారుడైన సుశేముడికి అసూయ 


18 


పుట్టుకొచ్చింది. అతడు రహస్యంగా సేనాధి 
పతి దగ్గరికి వెళ్ళి, “ఎక్కడో జరిగే చిన్న 
అలజడిని అణచడానికి మరేదో మహా 
యుద్దానికి వెళుతున్నట్టు ఇంత హంగామా, 
ఇన్ని ఏర్పాట్లు అవసరమా?” అని అడిగాడు. 

ఆ ప్రశ్నకు ఒక్క క్షణం నివ్వెరపోయిన 
సేనాధిపతి, “యువరాజా! శత్రువుల బలాన్ని 
తక్కువగా అంచనావేయడం ఏమాత్రం 
మంచిది కాదు. చిన్న పామునైనా పెద్ద 


.కర్రతో కొట్టాలి. అయినా, ఈ తిరుగుబాటుకు 


వెనక వున్న గ్రీకులు యుక్తిపరులు, వివేక 
వంతులు, ధనవంతులు. స్థానికులు మన 
అను ఎదిరించగల శక్తిసామర్థ్యాలను వాళ్ళు 
సమకూర్చగలరనడంలో సందేహం లేదు. 
పైగా యువరాజు అశోకుడు ప్రప్రధమంగా 
సైన్యానికి నాయకత్వం వహించి వెళుతు 
న్నాడు. ఆయన విజయానికి కావలసిన 
సకల సదుపాయాలూ చేయవలసిన బాధ్యత 
నా మీద ఉన్నది. ఇది రాజకుటుంబ 
గౌరవానికి సంబంధించిన విషయం కదా!” 
అన్నాడు. 

“ఎవరి గౌరవం గురించి నువ్వు మాట్లాడు 
తున్నావు? మగధసామ్రాజ్యానికి కాబోయే 
మహారాజు అశోకుడి గౌరవం గురించేనా?” 
అన్నాడు సుశేముడు వెటకారంగా. 

“ఈ రాజ్యానికి కాబోయే రాజు తమరనీ, 
అశోకుడు కాదనీ విన్నాను. తక్షశిల కేసి 
తమరే సైన్యాన్ని నడిపి ఉండవచ్చు. తమకు 
కాబోయే రాజు మొదటివిజయాన్నీ చేపట్టి 
రావడం చూసి మగధ ప్రజలు ఆనందించి 
ఉండేవారు. మీరు ప్రజాభిమానాన్నీ, గౌరవాన్నీ 
చూరగ్గొన్లడ్రానికి అది ఉపకరించి ఉండేది. 


చందమామ 


గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నారు!” 
అన్నాడు సేనాధిపతి వినయంగా. , 

“సేనాధిపతీ! నువ్వు నా వెంట ఉంటే 
నేను జయప్రదంగా తిరిగిరాగలను!” అన్నాడు 
సుశేముడు కంఠస్వరాన్ని కొద్దిగా తగ్గించి. 

“యువరాజా! తమరు చెబుతున్నదేమిటో 
నాకు అర్ధం కావడం లేదు,” అన్నాడు 
సేనాధిపతి. 

“సేనాధిపతీ! మాతండ్రి అనంతరం మగధ 
రాజ్య సింహాసనాన్ని అధిష్టించబోయేది నేను 
అన్న సంగతి నీకు తెలును. కాబోయే రాజు 
నైన నేను, ప్రజలముందు గౌరవంగా కనిపిం 
చడానికి సహకరించవలసిన బాధ్యత సేనాధి 
పతిగా నీకున్నది కదా?” అన్నాడు సుశేముడు. 

“తమరు చెబుతన్నదేమిటో నాకు ఇంకా 
అంతుచిక్కడం లేదు యువరాజా! అయినా, 
తక్షశిలకేసి సైన్యాన్ని నడిపించే బాధ్యతను 
తమరెందుకు స్వీకరించలేదు?” అని అడి 
గాడు సేనాధిపతి. 

“ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. 
నేనే సైన్యానికి నాయకత్వం వహించి నడిపి 
స్తాను. అందుకు నీ సాయం కావాలి. నేను 
చెప్పినట్టు చేశావంటే, నేను రాజునయ్యాక 
నువ్వు కోరిన కోరిక తీరుస్తాను. అందుకు 
నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. ఈసైనిక 
చర్యలో అశోకుడు పరాజయం పాలవ్వాలి. 
ఆ తరవాత నేను సైన్యానికి నాయకత్వం 
వహించి తక్షశిలకు వెళ్ళి నీ సాయంతో 
లక్ష్యం సాధించి, జయప్రదంగా రాజధానికి 
తిరిగి రాగలను. దాంతో ఆ పరిచారిక 
పుత్రుడైన అశోకుడి గర్వం అణగారి పోతుంది. 
అందుకు నువ్విప్పుడు బలహీనమైన సైనిక 


చందమామ 


దళాలను అశోకుడి వెంట పంపాలి. అతడి 


వెంట నువ్వు వెళ్ళకూడదు. ఇద్దరు పనికిరాని 
దళపతులు వెళ్ళాలి. మన పథకం ఫలించ 
డానికి ఇదొక్కటి చాలు, ఈ విషయంలో 
నిన్ను నేను నమ్ముతున్నాను. ఇది మన 
ఇద్దరి మధ్య రహస్యంగా ఉండిపోవాలి. 
తెలిసిందా?” అన్నాడు సుశేముడు. 

సేనాధిపతికి దిగ్భాంతితో నోట మాట 
రాలేదు. నిశ్చేష్టుడయ్యాడు. కాని దానిని 
గ్రహించని సుశేముడు, “నువ్వు ఈ పని 
చేశావంటే దానికి తగిన బహుమతిని 
ఇస్తాను. మన రాజ్యంలో మునుముం 
నీకు లేని అధికారం అంటూ ఉండదు. 
మహారాజుకు తరవాత, అంటే నాకు తరవాత 
నీకే అన్ని ఉన్నత అధికారాలూ ఉంటాయి! 
ఏమంటావు?” అన్నాడు. 


19 


“యువరాజా! తమరు నా రాజభక్తినీ, 
నిజాయితీనీ పరీక్షించడానికి ఇలా మాట్లాడు 
తున్నారనుకుంటాను!” అన్నాడు సేనాధిపతి. 

“అదేంకాదు. అశోకుడి గర్వం అణచాలి, 
అదేనా ఆశయం. నేను చెప్పింది అక్షరాలా 
నిజం. అణుమాత్రం సందేహం లేదు,” 
అన్నాడు సుశేముడు దృఢంగా, 

“అలాగా! అయితే వినండి- మీ కోరిక 
నాకుదిగ్రాంతిని కలిగిస్తున్నది. రాజద్రోహానికీ, 
వెన్నుపోటుకూ నేనెన్నడూ పాల్పడను!” 
అన్నాడు సేనాధిపతి. 

సుశేముడు ముఖం చిన్నబుచ్చుకుని, 
“అంటే, నా ఆజ్ఞను పాటించనంటున్నావు. 
అంతేనా?” అని గద్దించాడు. 

“ముమ్మాటికీ పాటించను!” 
సేనాధిపతి. 


అన్నాడు 


20 


“అలాగా! అయితే వేరొక సేనాధిపతిని 
నిర్ణయించక తప్పదు!” అన్నాడు సుశేముడు. 
“అది తమరు మహారాజు అయ్యాక 
ఆలోచించవలసినవిషయం. అయినా, రాజ 
కుటుంబంలోనే ఇటువంటి కుట్రలు బయలు 
దేరితే రాజసింహాసనం ఎంతకాలం నిలు 
స్తుంది! యువరాజా, దయచేసి నా సలహా...” 
అని ఇంకేదో చెప్పబోయాడు సేనాధిపతి. 
“నీ సలహా నాకవసరం లేదు, నీ దగ్గరే 
ఉంచుకో,” అంటూ సుశేముడు అక్కడి 
నుంచి ఆగ్రహంతో వెళ్ళిపోయాడు. 
సుశేముడి దురాలోచనకు బాధపడిన 
సేనాధిపతి, ఆ తరవాత కర్తవ్య నిర్వహణకు 
పూనుకుని, తన, ప్రత్యక్ష పర్యవేక్షణలోనే 
సైనికదళాలను సిద్ధం చేశాడు. 
మరునాడు తెల్లవారక ముందే అశోకుడు 
సైనికదళాలతో తక్షశిలకు బయలుదేరాడు. 
అశోకుడి వెంట కొంతదూరం వచ్చిన సేనాధి 
పతి, “యువరాజా! మీ ప్రయత్నం జయప్రదం 
కావాలని కాంక్షిస్తున్నాను. దానిని మీరు 
సునాయాసంగా సాధించగలరన్న నమ్మకం 
నాకున్నది. మరొక ముఖ్యవిషయం; మీకు 
అంగరక్షకులుగా పన్నెండుమంది సైనిక 
యోధులను నియమించి ఉన్నాను. అయినా 
మీ రక్షణ విషయంలో మీరు జాగ్రత్తగా 
ఉండాలి. జయప్రదంగా తిరిగి వచ్చాక, 
మీకు మరికొన్ని విషయాలు చెబుతాను,” 
అని చెప్పి వీడ్కోలు పలికాడు. స్‌ 
ఆరోజు సాయంకాలం బాగాపాద్దుపోయాక 
అశోకుడి సేనలు తక్షశిల నగర పాలిమేర్తను 
చేరాయి. అక్కడున్న ఒకకొండ పాదతలైడో 


పై 


ఏర్పరచుకున్నారు. మరునాడు తెల్ల వారగానే 
అశోకుడు, తిరుగుబాటుదారులకు సందేశా 
న్నిచ్చి రాయబారులు కొందరిని తక్షశిల 
నగరానికి పంపాడు. 

అప్పటికే తిరుగుబాటుదారులు మగధ 


రాజప్రతినిధులను నగరం నుంచి తరిమి, 


కొట్టారు. మరికొందరిని చంపివేశారు. ఇప్పుడు 
_తక్షశిల పూర్తిగా తిరుగుబాటుదారుల అధీ 
నంలో ఉన్నది. థ్‌ 

రాయబారులు తిరుగుబాటుదారులను 


కలుసుకుని, “మహారాజుగ్గారు. .ఇస్వస్థతగా 
ఉన్నారు. ఈ కాలఘట్టంలో సమస్య ఎటు 
వంటిదైనా సరే, దానికి శాంతియుత పరిష్కా 


రాన్నే కోరుకుంటున్నారు... "మీ 'కోరికలేవో 
తెలియజేస్తే, రాజుగారు వాటిని పరిశీలిస్తారు!” 
అని తెలియజేశారు. గ 


22 


తిరుగుబాటునాయకులు తమ కోరికలు 
తెలియజేయడానికి కొంత కాలవ్యవధి కావా 
లన్నారు. రాయబారులు సరేనన్నారు. 

తిరుగుబాటునాయకుల వద్దకు రాయ 
బారులు ' వెళ్ళిన తరవాత, అశోకుడి ఆనతి 
ప్రకారం వందలాదిమంది సైనికులు యాత్రీ 
కులుగా, వ్యాపారులుగా, బిక్షగాళ్ళుగా వేషాలు 
వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా నగరంలో 
ప్రవేశించి తిరుగుబాటుదారుల చర్యలను 
గమనించసాగారు. 

ప్రతిరోజూ పొద్దుగూకిన తరవాత తిరుగు 
బాటుదారులు, తమ గ్రీకుపోషకులను ఒక 
భవనంలో కలుసుకుని సంప్రతింపులు జర 
పడం వారు ఏర్పాటుచేసుకున్న పద్ధతి, ఆ 
పద్ధతి ప్రకారం ఆనాటి రాత్రి కూడా వాళ్ళు 
అదే భవనంలోచేరి రహస్యంగా పథకాలు 
ఆలోచించే విషయం అశోకుడికి తెలియ 
వచ్చింది. ఆయన సలహా ప్రకారం మారువే 
షాలలోఉన్న సైనికులు ఆ భవనాన్ని చుట్టు 
ముట్టారు. ఆ తరవాత నగరానికి వెలుపల 
ఉన్న మగధసేనలు ఉప్పెనలా నగరంమీదికి 


'విరుచుకుపడ్డాయి. 
+ తిరుగుబాటుదారులూ, వారి 


గ్రీకుమి 
త్రులూ తాము. ఆలోచనలు జరుపుతూన్న 
భవనం నుంచి బయట పడడానికి ఎంత 
ప్రయత్నించినప్పటికీ" వెలుపలికి రాలేకపో 
యారు.కొంతసేపు పోరాడిన తరవాత వాళ్ళం ' 
దరూ అశోకుడి సేనలకు లొంగిపోయారు! 
స [తిరుగుబాటు దారులకు కొంత సైన్యం 
న్నది. కాని వారకి" 'సరైన శిక్షణ లేదు; 
పోరాట వ్యూహాలు తెలియవు. శత్రువులను 
'దెబ్బతీయడానికి గానీ, తమను రక్షించు 


చందమామ 


కోవడానికి గానీ వారికి తగిన శిక్షణలేదు. 
వాళ్ళు అశోకుడి సేనలతో నగరంలో అక్కడ 
క్కడ పోరాడారు. కాని ఆ సేనల ధాటికి 
తట్టుకోలేక కొందరు పారిపోయారు. మరి 
కొందరు ప్రాణాలు కోల్పోయారు. 
తెల్లవారేసరికి తిరుగుబాటుదారుల ప్రయ 
త్నాలన్నీ విఫలమై నగరం మళ్ళీ అశోకుడి 
సేనల హస్తగతమయింది. బందీలుగా దారి 
కినతిరుగుబాటుదారుల నాయకులనూ, వాళ్ళ 
మిత్రులనూ పెడరెక్కలు విరిచికట్టి నగర 
మధ్యానికి నడిపించారు. నగరమధ్యంలో 
ఎత్తుగా, సమతలంగా బ్రహ్మాండమైన రచ్చ 
బండ ఒకటి ఉన్నది. ఖైదీలందరినీ దాని 
మీదికి నడిపించారు. నగర ప్రజల నందరినీ 
అక్కడికి చేరమని చాటింపు వేయడంతో 
తక్షశిల ప్రజలందరూ ఏం జరుగనున్నదో 
అన్న ఉత్కంఠతతో రచ్చబండ చుట్టూ 


కొంతసేపటికి యువరాజు అశోకుడు 
అక్కడికి గుర్రంమీదవచ్చి, రచ్చబండమీదికి 
చేరాడు. తలలువంచుకుని మౌనంగా నిలబ 
డిన తిరుగుబాటుదారులనుచూసి అశోకుడు, 
“మీ కేవైనా బాధలు ఉన్నట్టయితే అధికారు 
లకు చెప్పుకోవాలి.అంతేగాని అధికారానికి 
ఎదురుతిరిగి మగధ అధికారులను చంపి 
వారి ఆస్తులను దోచుకోవాలనే దుర్చుద్ధి 
మీకెలా కలిగింది?” అని అడిగాడు. 

కొంతసేపు మౌనం తరవాత బందీలలో 
ఒకడు, “మా బాధలను ఇక్కడున్న రాజ ప్రతి 
నిధికి చెప్పుకున్నాం. కాని ఆయన వాటిని 
లెక్కచేయలేదు, ప్రభూ!” అన్నాడు. 

“రాజప్రతినిధి అశ్రద్ధ చేశాడనే అనుకుం 
దాం. మీరాసంగతిని రాజధానికి వచ్చి మహా 
రాజుకు గాని, ప్రధానమంత్రికి గాని చెప్పుకో 
వచ్చు కదా? మరి ఎందుకు అలా చేయ 
లేదు?” అని అడిగాడు అశోకుడు. 
సుల బన! 


దానికి బందీలనుంచి ఎటువంటి నమా 
ధానమూ రాలేదు. 

“సరే, మీబాధలగురించి రాజుకు చెప్పుకో 
లేదు. ఆసంగతి అలాఉంచుదాం, ఈ విష 
యంగా మీరు పరాయిదేశస్థులను సంప్రతిం 
చవలసిన అవసరం ఏముంది? మనరాజ్య 
వ్యవహారాలలో వారి జోక్యం ఎందుకు? "అని 
ప్రశ్నించాడు అశోకుడు. 

అ ప్రశ్నకు కూడా బందీల నుంచి సమా 
ధానం రాలేదు. 

“గ్రీకులూ, స్వార్థపరులైన కొందరు స్థానిక 
ప్రముఖులూ కలిసిపన్నినకు ట్రఫలితమే ఈ 
తిరుగుబాటు అన్నది తేటతెల్లమైపోయింది. 
ఒకప్పుడు ఈ ప్రాంతం గ్రీకుల సామ్రాజ్యంలో 
భాగంగా ఉండేది. మౌర్యసామ్రాజ్య స్థాపకు 
డైన చంద్రగుప్తుడు గ్రీకులను ఈ ప్రాంతం 
నుంచి వెడలగొట్టాడు. ఆ అవమానాన్ని 
గ్రీకులు ఇంకా మరిచిపోలేదు. వారి చర్యలను 
అర్థం చేసుకోగలం, కాని వారితో చేతులు 
కలిపి అలజడినిసృష్టించిన మనరాజ్య పొరుల 
మాటేమిటి? వారి ప్రవర్తనను ఎలా సమర్థించ 
గలం? తమ దేశాన్ని పరాయివారికి అప్పగించ 
డానికి వెనుకాడని పరమ నీచస్వభావం 


వారిది. వాళ్ళు క్షమార్చులుకారు. తగినవిధంగా 
శిక్షించాలి!” అన్నాడు అశోకుడు గంభీరంగా. 
వాళ్ళకు ఎలాంటి శిక్ష పడుతుందో అని 
ప్రజలు ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టుకుని 
వినసాగారు. మౌనాన్ని ఛేదించుకుంటూ 
అశోకుడు, “మనరాజ్యంలో తిరుగుబాటును 
పురికొల్సిన విదేశీయులకు మరణశిక్ష విధిస్తు 
న్నాను. వారితో చేతులు కలిపిన రాజద్రోహు 
లైన స్థానికులకుకూడా మరణదండన విధిస్తు 
న్నాను!” అని ప్రకటించి వెనక్కు తిరిగాడు. 
1 “క్షమించండి యువరాజా! క్షమించండి! 
తెలియక నేరంచేశాం. ఇకపై బుద్ధిగామసలు 
కుంటాం. నారా భికనటంి అని బందీలు 
ఏడ్వసాగారు. 
* అశోకుడు ఒకక్షణం అగి వెనక్కుతిరిగి, 
“ద్రోహులను కరుణించి, క్షమించడం తగని 
కార్యం! ఈ శిక్ష మిగిలిన అందరికీ హెచ్చరిక 
కావాలి!” 'అని అధికారుల" కేసి బకిసారి 
చూసి, గుర్రాన్ని అధిరోహించి శిబిర్తానికి 
బియలుదేరాడు. x a 
ఆమరుక్షణమే బందీల 'సేచకోత ఆర్హంభ 
మయింది. అక్కడి వాతావరణం భయన 


[మగధ చక్రవర్తి బిందుసారుడు వృద్ధుడై అనారోగ్యంతో "ఉన్న సమయంలో, తక్షశిలలో 
తిరుగుబాటు బయలుదేరింది. దనిని అణచడానికి చక్రవర్తి జ్యేష్టకుమారుడు సుశే 
ముడు సుముఖత చూపకపోవడంతో, కనిష్ట కుమారుడైన యువరాజు అశోకుడు 
సైన్యంతో వెళ్ళి, ఒక్కరోజులో తక్షశిల తిరుగుబాటును అణచి, తిరుగుబాటుదారుల 


పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా మరణశిక్ష విధించాడు. 


- తరవాత] 


అది ఒక సాయంకాలం. బీందుసార మహా 
రాజు జ్యేష్టకుమారుడైన సుశేముడు, తన 
తమ్ములతో కలిసి వనవిహారానికి బయలు 
. దేరాడు. రాజధాని పాటలీపుత్రం సమీపంలో 
ప్రవహించే నదీతీరంలో ఉన్న సుందర 
ఉపవనానికి వాళ్ళుచేరారు. రాజకుమారులు 
అక్కడ 'చేర్తడానికి ముందే వారికి కావలసిన 
భోజన పదార్థాలూ, పానీయాలూ, ఫలాలూ 
సేవకులు అక్కడ అమర్చారు. రాజకుమా 
క్ట 


రులు ఉపవనంలోకి చేరిన తరవాత, మరె 
వ్వరూ లోపలికి రాకుండా అంగరక్షకులు 
తగు జాగ్రత్తలుతీసుకున్నారు. వాళ్ళు రుచిక 
రమైన రకరకాల పిండివంటలు కావలిసి 
నంత తిని, ఫలరసాలు సేవించి, ఉపవనం 
మధ్య పరచిన పట్టు తివాసీలపై కూర్చున్నారు. 
కొంత సేపటికి వాళ్ళ ఎదుట సుందరీ 
మణుల నృత్యగాన ప్రదర్శనలు ప్రారంభ 
మయ్యాయి. 


ee “చందమామ'ి 


తిష రామాతా' 


యువతుల నృత్యగీతాలను చూసి ఆనం 
దిస్తూన్న సుశేముడికి, కొంతసేపటికి వెనక 
నుంచి ఏవో రణగొణధ్వనులు వినిపిం 
చాయి. అతడు వెనక్కు తిరిగి చూశాడు. 
ఒక అంగరక్షకుడు హడావుడిగా పరిగెత్తుకు 
వచ్చి, అతనికి నమస్కరించి, “ప్రభూ! 
మన దళనాయకుడొకడు భటులతో ఈ 
ఉపవనం లోకి ప్రవేశించాలంటున్నాడు. 
ఈ రోజు, ఈ వనంలోకి మరెవ్వరూ 
ప్రవేశించరాదని తమరు ఆజ్ఞాపించారని 
చెప్పాను. కాని, అతడు వినిపించుకోకుండా 
లోపలికి ప్రవేశించడానికి రాజముద్రికను 
చూపుతున్నాడు!” అన్నాడు. 

“దళనాయకుడికి ఇప్పుడిక్కడేం పని?” 
అని అసహనంగా ప్రశ్నించాడు సుశేముడు. 

“ఆ సంగతి చెప్పనంటున్నాడు: తమతో 
చెబుతాడేమో!” అన్నాడు అంగరక్షకుడు. 

“సరే, త్వరగా రమ్మను!” అన్నాడు సుశే 
ముడు విసుక్కుంటూ. 

అంగరక్షకుడు అక్కడినుంచి వెళ్ళి, కొంత 
సేపటికి దళనాయకుణ్ణి వెంట బెట్టుకుని 
తిరిగివచ్చాడు. 

దళనాయకుడు యువరాజు సుశేము 
డికి నమస్కరించాడు. సుశేముడు అంగ 
రక్షకుణ్ణి వెళ్ళమన్నట్టు చేత్తో సైగ : చేసి, 
“మావినోదానికి అంతరాయం కలిగించ 
డానికి నీ కెంత ధైర్యం!” అన్నాడు దళనాయ 
కుడికేసి కోపంగా చూస్తూ. 

“తమకు అంతరాయం కలిగించడా 
నికి మేమెంతవారం' "ప్రభూ! అది మా 
ఉద్దేశమూ. కాదు!” అన్నాడు "దళనాయ 
కుడు. 


చందమామ 


" “మరెందుకు వచ్చావు?” అని రెట్టించాడు 
సుశేముడు. 

“రేపు సాయంకాలం ఈ ఉపవనం 
మధ్య ఒక బ్రహ్మాండమైన అభినందన సభ 
జరుగనున్నది. అందుకు కావలసిన వేది 
కను సిద్ధం చేయమని సేనాధిపతి ఆజ్ఞాపిం 
చారు. ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి 
నాతోపాటు వచ్చిన భటులు కొందరు, 
ఉపవనం వెలుపల తమ అనుమతికోసం 
కాచుకుని ఉన్నారు!” అన్నాడు దళన్లాయ 
కుడు. 

“బ్రహ్మాండమైన అభినందన సభ! అంత 
గొప్ప అభినందనలు ఎవరికి?” అని అడిగాడు 
నుశేముడు. 

“యువరాజు అశోకులవారికి!” అన్నాడు 
దళనాయకుడు. 


19 


“అశోకుడికి ఎందుకు అభినందనలు?” 
అని అడిగాడు సుశేముడు. 


“ప్రభూ! యువరాజు అశోకుడు తిరుగు 
బాటును తృటికాలంలో అణచి విజయవం 
తంగా తిరిగివస్తున్నాడు. ఆయనకు ఘన 
స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లూ జరుగు 
తున్నాయి,” అన్నాడు దళనాయకుడు విన 
యంగా, 

ఆమాట వినగానే సుశేముడి ముఖం 
వెలవెల బోయింది. అతని తమ్ములు పిడుగు 
పాటుకు లోనైనట్టు దిగ్భ్రాంతి చెందారు. 
ఎవరి నోటినుంచీ,మాటరాలేదు. దళనాయ 
కుడి మాటలు విన్న ఒక నాట్యకత్తె, “ఆహా! 
ఎంత సంతోషకరమైన వార్త!” అన్నది. 

“ఛీ, నోర్ముయ్‌!” అన్నాడు సుశేముడు 
పట్టరాని కోపంతో. 


(26 


అశోకుడిపట్ల సుశేముడికున్న ఈర్వ 
గురించి అంతకుముందే ఎరిగిన వాళ్ళు 
గనక, అతని కోపానికి ఆ యువతులు 
లోలోపలే నవ్వుకున్నారు. 

కొంతసేపు మౌనం తరవాత, “ఈ. వార్త 
ఇంతవరకు నాకెందుకు తెలియజేయలేదు?” 
అని దళనాయకుణ్ణి అడిగాడు సుశేముడు. 

“ఆ విజయవార్త రాజధానికి చేరగానే, 
మహారాజుగారు తమకు తెలియచేయమ 
న్నారు. కాని తమరు ఉన్నచోటు ఎవరికీ 
తెలియలేదు. అందువల్ల ఆవార్తను వెంటనే 
తమకు తెలియ జేయలేకపోయారు,” 
అన్నాడు దళనాయకుడు. 

“నోర్ముయ్‌,” అన్నాడు సుశేముడు. 

“తమరు కారణం అడిగారు గనక, 
చెప్పాను, క్షమించండి ప్రభూ!” అన్నాడు 
దళనాయకుడు. 

“అంతా మాకుతెలుసు, ఊరుకో!"అంటూ 
సుశేముడు నిప్పుతొక్కిన కోతిలా,అటు ఇటూ 
తిరగసాగాడు. ఆ తరవాత పిడికిలి బిగించి 
ఆకాశంకేసి చూశాడు. తల పంకించి దళ 
నాయకుణ్ణి సమీపించాడు. దళనాయకుడికి 
ఏం చేయాలో తోచక అలాగే నిలబడ్డాడు. 

ఉన్నట్టుండి సుశేముడు తన వేలికివున్న 
వజ్రపుటుంగరం తీసి, దళనాయకుడి వేలికి 
తొడిగాడు. ఆ తరవాత నవ్వుతూ దళనాయ 
కుడి వెన్ను తట్టాడు. ఈ ఆకస్మిక పరిణామా 
నికి ఉక్కిరిబిక్కిరయిన దళనాయకుడు చిన్నగా 
నవ్వుతూ సుశేముడికి వంగినమస్కరించాడు, 

“శుభవార్తను తెచ్చావు. అందుకే నీకీ 
బహుమతి. రేపు దీనికన్నా గొప్ప బహుమతి 
ఇస్తాను,” అన్నాడు సుశేముడు. 


చందమామ 


“కృతజ్ఞుణ్ణి, మహాప్రభూ!” అంటూ దళ 
నాయకుడు చేతులు జోడించాడు. 

“అయితే, ఆబహుమతి అందుకోవాలంటే 
నువ్వొక పనిచేయాలి!” అన్నాడు సుశేముడు. 

ఏమిటి అన్నట్టుచూశాడు దళనాయకుడు. 

“అది తరవాత చెబుతాను. ఇప్పుడునే 
నెవరోచెప్పు, చుద్దాం,” అన్నాడు సుశేముడు. 

“అదేమిటి ప్రభూ! యువరాజుగారు కదా!” 
అన్నాడు దళనాయకుడు. 

“ఈనాటి యువరాజు అంటే, ఈ రాజ్యా 
నికి ఏమవుతాను?” అని అడిగాడు 
సుశేముడు. 

“కాబోయే మహారాజు ప్రభూ!” అన్నాడు 
దళనాయకుడు. 

“శభాష్‌! చక్కగా చెప్పావు. కాబోయే 
మహారాజుకు నీ సహకారం అందించావంటే, 
నీ భవిష్యత్తు బంగారమవుతుంది. సరేనా?” 


“ఆజ్ఞాపించండి,ప్రభూ! శిరసావహిస్తాను,” 
అన్నాడు దళనాయకుడు వేలి వజపుటుంగ 
రాన్ని సంతోషంగా *తడువుకుంటూ. 

“అశోకుడి అభినందనసభ ఏర్పాట్లన్నీ 
నీ ఆధ్వర్యంలోనే కదా జరుగుతున్నాయి. 
ఆ ఏర్పాట్లన్నీ ఘనంగా, అపూర్వరీతిలో జర 
గాలి. ఆసన్మానంతరవాత పరిచారికా పుత్రు 
డికి మరేసన్మానమూ అవసరంలేనంత పరి 
పూర్ణంగా, పకడ్బందీగా జరగాలి. తెలిసిందా?” 
అన్నాడు సుశేముడు. 

ఆ మాటలు వినగానే దళనాయకుడి 
కనుబొమలు ముడిపడ్డాయి. కాని సుశే 
ముడు ఆప్యాయంగా వాడి చేయి పట్టు 
కుని, “అప్పుడే కంగారు పడకు పిరికిపందలా. 
దళనాయకుడివి సేనాధిపతి కావాలంటే 
నామాటవిను. ఏంచేయాలో వివరంగా చెబు 
తాను, రా,” అంటూ నిర్మానుష్యంగా వున్న 


మరునాడు సాయంకాలం అశోకుడికి 


స్వాగతం పలకడానికి మగధరాజ్య ప్రధాన 
మంత్రీ, ఇతర మంత్రులూ, సేనాధిపతీ, 
దళనాయకులూ, అధికారులూ, పురప్రము 
ఖులూ, రాజకుటుంబానికి చెందిన సుశే 
ముడూ అతని సోదరులూ ఉపవనం చేరారు. 
సూర్యుడు అస్తగిరిని చేరుకుంటున్నా, 
ఇంకా అశోకుడి జాడ కనిపించలేదు. 
ప్రధానమంత్రి సేనోధిపతిని, “మన యువ 
రాజు. రావడానికి ఇంత ఆలన్యమయిం 
దేమిటి?” అని అడిగాడు. 
“సూర్యాస్తమయంలోగా ఇక్కడికి చేరాలి. 
మార్గమధ్యంలో ఏదో అంతరాయం కలిగి 
ఉంటుంది,” అన్నాడు సేనాధిపతి. 
అంతలో గుర్రం మీద వేగంగా వచ్చిదిగిన 
ఒకదూత, అందరికీ నమస్కరించి; ప్రధాన 


22 ¢ 


మంత్రితో, “యువరాజుల వారికి మార్గ 
మధ్యంలో వున్న విక్షుపుర ప్రజలు గుమిగూడి 
ఘనస్వాగతం పలికారు. వాళ్ళ మధ్య నుంచి 
బయటపడడానికి గంటసేపు పట్టింది. 
అందుకే ఆలస్యమయింది. యువరాజు 
సైన్యంతో బయలుదేరారు. త్వరలో రాగలరు,” 
అన్నాడు. 

సుశేముడు పక్కనే వున్న తన మిత్రుడి 
కేసి చూస్తూ నర్మగర్భంగా మందహాసం 
చేశాడు. సుశేముడి పథకం ప్రకారమే విక్షు 
పురంలో జనం గుమిగూడి, స్వాగతం పేరిట 
అశోకుడి ప్రయాణానికి ఆలస్యం కలగించా 
రన్న విషయం సుశేముడికీ, అతని విశ్వాస 
పాత్రులకూ మాత్రమే తెలుసు, చీకటిపడిన 
తరవాతే, అశోకుడు ఉపవనానికి చేరేలాగా 
చేయాలన్నది వాళ్ళ పథకం! 

ఉపవననానికి వెళ్ళే బాటకు ఒకవైపున 
ఎత్తయిన ఏటికట్ట ఉన్నది. నది పొంగిన 
ప్పుడు, వెల్లువ వెలుపలికి ప్రవహించి 
భూభాగాన్ని ముంచెత్త కుండా ఉండడానికి 
నదీతీరం పొడవునా కొంతదూరం పెద్ద పెద్ద 
బండ రాళ్ళతో ఎత్తయిన కట్టను నిర్మించారు. 
అది నిర్మించి చాలా కాలమయింది. అందు 
వల్ల అక్కడక్కడ బండరాళ్ళు ఊడిపోయి 
వదులుగా ఉన్నాయి. 

సూర్యుడు అస్తమించి చీకటి నాలుగు 
దిక్కులనూ ఆవరిస్తున్నది. అక్కడక్కడవున్న 
పెద్దపెద్ద స్తంభాల మీద భటులు జ్యోతులు 
వెలిగించారు. ఆ సమయంలో దూరంగా 
గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. 
“మౌర్య చక్రవర్తి బిందుసార మహారాజుకు 
జై!” అనే నినాదాలు వినిపించాయి. 


చందమామ 


ఉపవనంమధ్య చేరిన వాళ్ళందరూఉరక 
లెత్తే ఉత్సాహంతో వస్తూన్న సేనలకేసి చూడ 
సాగారు. సేనలు కంటబడగానే, “వీరాధి 
వీరుడు యువరాజు అశోకుడికీ జై! యువ 
రాజు అశోకుడికీ జై!” అనే నినాదాలు 
మిన్నుముట్టాయి. 

సుశేముడూ, అతని అనుచరులూ చెప్ప 
రాని ఉద్రికతకులోనయ్యారు. 

ప్రధానమంత్రి మహారాజు తరపున యువ 
రాజు అశోకుణ్ణి పుష్పమాలాంకృతుణ్ణి చేయ 
డానికి చేతిలో పుష్పహారంతో నిలబడ్డాడు. 

అశోకుడి సేనలు ఏటికట్టను సమీపించి, 
దాని దాపులనున్న ఉపవనంలోకి దారితీసే 
బాటలో ప్రవేశించాయి. అక్కడ గుమి గూడిన 
ప్రజల ఆనందానికి అవధులు దాటాయి! 

వస్తూన్న సేనలమధ్య హఠాత్తుగా పెళపెళా 
రావాలు వినిపించాయి. మసక చీకటిలో 
ఏదీ స్పష్టంగా కనిపించలేదు. కాని సైనికుల 
హాహా కారాలు, వేదనాస్వరాలుమాత్రంనాలుగు 
దిక్కులా ప్రతిధ్వనించాయి. 

“ఏమిటది? ఏం జరిగింది? నా సోదరుడు 
అశోకుడు క్షేమమే కదా?” అని అరిచాడు 
సుశేముడు ఆవేశంతో. అతని ప్రశ్నలకు 


ఎవరూ "సమాధానం చెప్పలేకపోయారు. 
కొందరుభటులు దివిటీలుపట్టుకుని ముం 
దుకు పరిగెత్తారు. ఆసరికే పెద్దపెద్ద బండలు 
ఏటికట్ట పై నుంచి దొర్లుకుంటూ వచ్చి, 
సేనలమీదపడి కొందరు సైనికులను నుగ్గు 
నుగ్గు చేశాయి. దాంతో మిగిలిన సైనికులు 
కూడా భయభ్రాంతులై హాహాకారాలు చేస్తూ, 
దిక్కుకొకరుగా పరిగెత్తసాగారు. 

ప్రధానమంత్రీ, సేనాధిపతీ అశోకుడికోసం 
వెతుకుతూ, “యువరాజా! తమరెక్కడున్నారు? 
యువరాజా! యువరాజా!” అని బిగ్గరగా 
పిలువసాగారు. 

కొంతసేపటికి ఏటికట్టపై నుంచి అశోకుడి 
కంఠస్వరం గంభీరంగా వినిపించింది: 
“నేను. క్షేమంగా ఉన్నాను. మొదట నేను 
చెప్పినట్టు చేయండి. బండలకిందపడి క్షత 
గాత్రులైన వారిని జాగ్రత్తగా వెలుపలికి తీసి, 
దాపులనున్న విడిదిగృహాలకు తరలించండి, 
కట్టపై నుంచి బండలను సైనికులపై దొర్లించి 
పారిపోతూన్న దుండగులను తరిమి పట్టు 
కోండి. మమ్మల్ని హతమార్చాలన్న వాళ్ళ 
దురుద్దేశం తెలుస్తూనే ఉన్నది. కాని, వాళ్ళెవ 
రైనదీ తెలుసుకోవాలి!”-(ఇంకావుంది) 


వేశాడు. కాని, అది విఫలమయింది. 


నగరం పాలిమేరలో జరిగిన దుర్చటన 
గురించి తెలియజేసిన ప్రధానమంత్రి 


ఖల్లాటకుడితో రాజు బిందుసారుడు,' 


“ఎంత దారుణం జరిగిపోయింది! అశో 


కుడి ప్రాణాలకు ఆపద వాటిల్లలేదు' 


కదా? అశోకుడి వ్యూహాకౌశలం గురించీ, 
విజయంగురించీ మీరు వివరరగా తెలియ 


జేయగలరని ఉత్సాహంగా ఎదురు చూస్తూ' 


కూర్చున్నాను. ఆఖరికి శ్వదుర్వార్త వినవ 


[మౌర్యచక్రవర్తి బిందుసారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు తక్షశిలలో తిరుగుబాటు 
బయలుదేరింది. బిందుసారుడి జ్యేష్టకుమారుడు సుశేముడు సుముఖత చూపకపోవ 
డంతో, కనిష్టకుమారుడైన అశోకుడు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని తక్షశిలకు వెళ్ళి, 
ఒక్క రోజులో తిరుగుబాటును అణచి రాజధానికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాజధాని 
నగరంలో ప్రవేశించడానికి ముందే అశోకుణ్ణి హతమార్చాలని సుశేముడు పథకం 


- తరవాత] 


లసి వచ్చింది. ఇప్పుడు ఆ దుర్చటన 
పూర్వాపరాల గురించి చర్చించవలసిన 
పరిస్థితి ఎర్బడింది!” అన్నాడు. 
ప్రధానమంత్రి మౌనంగా ఉండడంతో 
రాజు, “తక్షశిలలో తిరుగుబాటు జరిపిన 
వారి ప్రతినిధులు కొందరు ఇక్కడున్నా 
రనుకుంటాను. వాళ్ళు తిరుగుబాటును 


'అణచిన అశోకుడి మీద' ప్రతీకారంగా 


'ఈ దారుణ చర్యకు పాల్పడి ఉంటారు. 


తమరేమంటారు, మహా మంత్రీ!” అని 
అడిగాడు. 


“ఎటికట్టపై నుంచి సేనలమీదికి బండ 
లను దొర్జించిన దుండగులలో కొందరు 
పట్టుబడ్డారు. మన నగరపాలకుడు వాళ్ళ 
మీద విచారణ జరుపుతున్నాడు. ఎక్షణం 
లోనైనా ఆయన ఇక్కడికి రావచ్చు,” 
అన్నాడు ప్రధానమంత్రి. 

“అంటే, మీరీ విషయంలో'మరెవరినో 
కూడా అనుమానిస్తున్నట్టున్నది!” అంటూ 
రాజు ప్రధానమంత్రి కేసి ఆతృతగా 
చూశాడు. 

“అవును, ప్రభూ! మీ ఊహ 
అన్నాడు ప్రధానమంత్రి. 

ప్రధానమంత్రి సమాధానం.విని రాజు 
ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. నగర 


సరైనదే,” 


18 


న్య 


పాలకుడి విచారణలో ఎటువంటి దారుణ 
విషయాలు బయటపడతాయో అని 
ఆయన ఒక్క నిమిషం ఆందోళనకు 
గురయ్యాడు. 

ఆ విశాలమైన రాజమందిరాన్ని భయం 
కరమైన నిశ్శబ్దత ఆవరించింది. కొంత 


సేపటికి నగరపాలకుడు అక్కడికి వచ్చి 


రాజుకూ, మంత్రికి నమస్కరించాడు. 
అతడి ముఖం విచారగ్రస్తమై ఉన్నది. 
“నీ విచారణ పూర్తయిందా?” అని 


“అడిగాడు , రాజు. 


హ్యార్తయుంది, మహా ప్రభూ!” అన్నాడు. 
సగం పాలకుడు మెల్లగా. 

“ఆ దుర టన అనుకోకుండా జరిగిన 
విపత్తే కదా?” అని అడిగాడు రాజు. 

“కాదు, మహాప్రభూ! ఎటికట్టపై వున్న 
బండరాళ్ళను వదులు చేసి, వాటికింద 


' కొయ్యపలకలను అమర్చారు. వెనక 


నుంచి కొయ్యపలకలను కదిలించగానే 
బండరాళ్ళుదొర్లుకుంటూవచ్చి సేనలపై 
పడ్డాయి. కొయ్యపలకలను అలా అమ 
ర్పడం చాలా శ్రమతో కూడుకున్నపని. 
అందుకు కనీసం వందమందినినియో 
గించి ఉండాలి!” అన్నాడు. నగరపాలకుడు. 

నమ్మశక్యం. కాకుండా ఉన్నది! మన 


.దళనాయకుడొకడూ,'కొందరు సైనికులూ 
"ఉదయం నుంచి. ఉద్యానవనం వద్దే 


ఉన్నారు కదా! మరి వాళ్ళ కళ్ళబడకుండా 
అంతమంది! వలా పనిచేయగలిగారు?” . 
అని అడిగాడు రాజు... 

“మన: దళనాయకులలో ఒకడు ఈ 


 విషయరలో దోషులకు సలహాలిచ్చి సహక 


౮ చందమామ 


రించాడు ప్రభూ! "అన్నాడు నగరపాలకుడు 
విచారంగా. 

“ఎంత పొగరు! ఇంతటి రాజద్రోహానికి 
ఇంతకుముందెన్నడూ మౌర్య సైన్యంలోని 
ఏ దళనాయకుడూ పాల్పడ లేదే!” అన్నాడు 
రాజు ఆశ్చర్యంగా. 

“మౌర్య సింహాసనాన్ని అధిష్టించబో 
తూన్న యువరాజే, లంచమిచ్చి పురికొల్పి 
నప్పుడు ఎ దళనాయకుడైనా ఇలాంటి 
రాజద్రోహానికి పాల్పడడంలో ఆశ్చర్యం 
ఎముంది మహారాజా!” అన్నాడు నగర 
పాలకుడు విచారం నిండిన కంఠస్వరంతో.. 

“ఎమిటి నువ్వనేది?” అన్నాడు రాజు. 

“మహాప్రభువులు మన్నించాలి. నా 
విచారణలో బయల్పడిన సత్యాలను 
ప్రభువులకు తెలియజేయడం నా బాధ్యత. 
నేను సత్యమే చెబుతున్నాను,” అన్నాడు 
నగరపాలకుడు వినయంగా. 

కొంతసేపు అక్కడ నిశ్శబ్దం అలము 
కున్నది. ఆ తరవాత రాజు, “నిన్ను నేను 
సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నువ్వు నాకీ 
సత్యం తెలియజేసినందుకు నిన్నూ, ని 
రాజభక్తినీ హృదయపూర్వకంగా అభినం 
దిస్తున్నాను. సంతోషమే కదా!” అన్నాడు 
నెమ్మదిగా. 

“తమకీ విషయం తెలియజేయడా 
నికి నా గుండె విలవిలలాడింది ప్రభూ. 
అయినా, కర్తవ్య నిర్వహణకోసం గుండెను 
రాయి చేసుకుని వచ్చాను. ప్రభువులు 
మన్నించాలి,” అన్నాడు నగరపాలకుడు. 

అంతవరకు వాళ్ళమాటలనుమౌనంగా 
వింటూన్న ప్రధానమంత్రి నగరపాలకు 


చ ఆ ర మాను 


డితో, “నీ గుండెను మరింత దిటవు ' 
చేసుకోవలసిన అవసరం ఇప్పుడు ఏర్ప 
డింది. మన మహారాజుకోసం, మన 


రాజ్యం కోసం, మౌర్యరాజకుటుంబ 
గౌరవం కోసం ఆ ముట్టడి రహస్యం 
బయటపడకూడదు. ఆ దుండగానికి 
పాల్పడి పారిపోతూ పట్టుబడిన ఎఒక్క 
రుగానీ, మీచే బందీ అయిన దళనాయ 
కుడు గానీ, ఆకుట్రలో పాలుపంచుకున్న 
ఎ సైనికుడుగానీ దానిని గురించి నోరు 
తెరవడానికి ఎమాత్రం అవకాశం ఇవ్వ 
కూడదు!” అని, రాజుకేసి తిరిగి,“నా 
మాటలకు ప్రభువుల ఆమోదం లభిస్తుం 
దనుకుంటాను,” అన్నాడు. 
“మహామంత్రి విజ్ఞతనూ, వివేకాన్నీ 
గౌరవిస్తాను,” అన్నాడు రాజు విచారంగా. 


19 


“అయినా, వాళ్ళందరూ కలిస్తే వంద “ఏమాత్రం వెనకాడను!” అన్నాడు 
మందికి పైగా ఉంటారే!” అన్నాడు నగర నగరపాలకుడు. 
పాలకుడు ప్రధానమంత్రితో మెల్లగాతనలో “మన యువరాజు సుశేముడికీ, 
గొణుక్కుంటున్నట్టు. అశోకుడికీ మధ్య ఉన్న ద్వేషం, పగగురిం 
| “ఉండనీ! వాళ్ళందరి నోళ్ళూ శాశ్వ చిన వదంతులు కూడా రాజ్య విచ్చిత్తికి 
తంగామూయించాలి. ఆపని కూడాసూర్యో దారితీస్తాయి. ఇప్పుడు బందీలుగా పట్టు 
దయంలోగా జరిగిపోవాలి. తెల్లవార గానే బడిన వాళ్ళను వదిలి పెడితే లేనిపోని 
సేనలమీద బండలుదొర్గించి యువరాజు వదంతులను వ్యాపింపజేస్తారు కదా!” 
అశోకుణ్ణి హతమార్చడానికి కుట్ర పన్నింది అన్నాడు ప్రధానమంత్రి. 


AAR Tana) 


నాల 


తక్షశిల తిరుగుబాటుదార్గనీ, ఆ దుండగు “అవును, మీరన్నది నిజమే!” అన్నాడు 

లందరినీ పట్టుకుని మరణదండన విధిం నగరపాలకుడు దృఢమైన కంఠస్వరంతో. 
డ్‌ చామనీ చాటింపుద్వారా ప్రజలకు తెలియ “మంచిది. సరిగ్గా అర్జరాత్రిసమయంలో 
న్‌ "జేయాలి,” అన్నాడు ప్రధానమంత్రి. నీ కర్తవ్యాన్ని నిర్దాక్షిణ్యంగా నిర్వర్తించు!” 
“మీ నిర్ణయం సరైనదే! కాని...” అని అని ఆజ్ఞాపించాడు రాజు. 

ఇంకేదో అనబోతూఆగాడునగరపాలకుడు. నగరపాలకుడురాజుకూ,మంత్రికీనమ 


“మన రాజ్య సంరక్షణకోసం వెయ్యి స్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. 
మందిని హతమార్చాలంటే నువ్వు వెనకా నగరపాలకుడు రాజభవనం దాటక 
డగలవా?” అని అడిగాడు ప్రధానమంత్రి. ముందే యువరాజు సుశేముడు అతనికి 


ఎదురుపడి, “పట్టుబడిన దళనాయకుడు, 
అశోకుణ్ణి హతమార్చే కుట్రతో నాకూ 
సంబంధం ఉందని చెప్పాడని విన్నాను, 
నిజమేనా?” అని అడిగాడు. 

“అవును. అలాగే చెబుతున్నాడు,” 
అన్నాడు నగరపాలకుడు. 

“అబద్ధం! అంతా అబద్ధం! అబద్ధాలు 
పలికే ఆ నీచుడికి మరణదండన విధిం 
' చాలి!” అని అరిచాడు సుశేముడు. 

ఆ మాటకు నగరపాలకుడు ఒక 
క్షణం నిర్విణ్ణుడయ్యాడు. ఇంతటి కపట 
బుద్ధి కలవాడా తమకు కాబోయే రాజుఅని 
అతడు మనసులో బాధపడ్డాడు. 

“దళనాయుకుడు చెప్పిన అబద్ధం 
మహారాజుకు తెలిసిందా?” అని అడిగాడు 
సుశేముడు మళ్ళీ. 

“దళనాయకుడు చెప్పిన విషయాలు 
మహారాజుకు తెలియజేయడం నాఉద్యోగ 


ధర్మం, ప్రభూ!” అన్నాడు నగరపాలకుడు. 
“ఆ విషయం రాజు నమ్మారా?” అని 
అడిగాడు సుశేముడు. 

“ఆ విషయం నేను చెప్పలేను, ప్రభూ!” 
అన్నాడు నగరపాలకుడు. 

“అది సరే. ఆవిషయం వినగానేరాజు 
ఏమన్నారు”? అని రెట్టించాడు సుశేముడు 
మళ్ళీ. 

“అది కూడా చెప్పడం కష్టం. అయితే, 
ఒక్కవి షయం మాత్రం తెలుసు. దళనాయ 
కుడితోసహా ఆ దుండగానికి పాల్పడిన 
వారందరికీ, మరణదండన విధించాలని 
మహారాజు నిర్ణయించారు,” అన్నాడు 
నగరపాలకుడు. 

“బావుంది! అద్భుతమైన నిర్ణయం! 
నాలాగే నా తండ్రి కూడా ఎంతటి వివేక 
వంతుడో చూశావా!” అంటూ సుశేముడు 
ఆనందంతో చప్పట్లు కొట్టాడు. 


నగరపాలకుడికి పట్టరాని ఆగ్రహం 
కలిగింది. కాని దానిని బయటకు కనబడ 
నీయకుండా, “నిజమే ప్రభూ!” అన్నాడు. 

అప్పుడే మగధసేనాధిపతి రాజదర్శ 
నానికి వెళుతూ అటువచ్చాడు. ఆయన 
సుశేముడికి నమస్కరించాడు. నగరపా 
లకుడు సేనాధిపతికి నమస్కరించి, “నేను 
తమరిని చూడ డానికే వస్తున్నాను,” 
అన్నాడు. 

“ఇక్కడే ఉండు. ఇప్పుడే తిరిగి 
వస్తాను,” అంటూ సేనాధిపతి ముందుకు 
నడిచాడు. 

“మిమ్మల్నీ, నన్నూ మహారాజు ఒక్క 
సారిగా రమ్మన్నట్టున్నది,” అంటూ సుశే 
ముడు కూడా సేనాధిపతి వెంట వేగంగా 
నడిచాడు. న 


22 


మహారాజు వాళ్ళను చూడగానే, 
“ముఖ్యు లైన మీరు ముగ్గురూ ఒక్కసారిగా 
నా దగ్గరికి రావడం మంచిదయింది. 
మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 
కూర్చోండి,” అన్నాడు. 

ప్రధానమంత్రీ, సేనాధిపతీ, సుశేముడూ 
పట్టుపరుపులు పరచిన ఆసనాల మీద 
కూర్చున్నారు. కొన్ని నిమిషాల మౌనం 
తరవాత మహారాజు సుశేముడి కేసి 
చూస్తూ, “నేను విన్నది నమ్మడానికి నా 
మనసాప్పడం లేదు నాయనా! "అన్నాడు 
విచారంగా ణా 1 

“మీరు విన్నదేదో నాకు తెలియదు,” 
అన్నాడు సుశేముడు. 

“దీనిని కూడా నేను నమ్మలేను. నేను 
విన్నదేదో నీకు బాగాతెలుసు. దానిని 
నేను నా నోటితో చెప్పలేను. కాలగతిలో 
అన్నీ బయట పడతాయి. జరగవలసిన 
దేదోకాలమే నిర్ణయిస్తుంది. దానినిఅలా 
ఉంచి ప్రస్తుత విషయానికి వద్దాం. మన 
పరగణాలలో ముఖ్యమైన అవంతీ 
రాజధాని ఉజ్జయినికి రాజ ప్రతినిధిగా 
ఒక యువరాజును పంపాలని మన 
ప్రధానమంత్రీ, సేనాధిపతీ అభిప్రాయ 
పడుతున్నారు. నువ్వూ, అశోకుడూ తప్ప 
మరెవ్వరూ ఆ పదవికి అర్హులు కారు. 
మరొక ముఖ్యమైన విషయం ఏమంటే 
శత్రువుల్లా కాకుండా వివేకవంతులైన 
సోదరులుగా మీరిద్దరూ మసలుకునేంత 
వరకు, మీరుఒకరికొకరు దూరంగా ఉండా 
లని మేము ఆశిస్తున్నాము,” అన్నాడు 
రాజు. 


వలీ ™~ ల్‌ వ. ఆదు 


యుళయిుటం బూట్లాడకుండా మనిం 
వహించాడు. 

“నువ్వు ఉజ్జయినికి వెళతావా?” అని 
అడిగాడు రాజు. ' 

“నేను ఇక్కడే సహానా! ” అన్నాడు 
సుశేముడు. 

“జ్యేష్ట కుమారుడిగా, వెళ్ళే ప్రదేశాన్ని 
నిర్ణయించుకునే అవకాశం నీకే కల్పిం 
చాను. సరే, ఉజ్జయినికి అశోకుడే వెళ్ళనీ, 
అతడునాసలహానుపాటించగలడనుకుం 
టాను. ఇకనువ్వువెళ్ళు,” అన్నాడు రాజు. 

సుశేముడు లేచినిబడ్డాడు. రాజు తనను 
యువరాజుగా కాకుండా, కేవలం జ్యేష్టకు 
మారుడిగాప్రస్తావించడం అతనికి ఆగ్రహం 
కలిగించింది. వడివడిగా వెలుపలికి 
నడిచాడు. 


హా వ ౫% 

“అయ్యా! నా మీద కనికరించి, ఒకే 
ఒక్కసారి యువరాజు సుశేముణఖ్ణి చూసే 
అవకాశం కల్పించండి. ఈ సమయంలో 
ఆయన ఒక్కడే నన్ను రక్షించగలడు! 
నేనొక్క పాపమూ ఎరగను. అంతా ఆయన 
చెప్పినట్టే చేశాను. అంతేగాని నాకేమీ 


తలయదు! అని వప్రాథెయ పడసాగాడు 
పట్టుబడిన దళనాయకుడు నగరపాకు 
డితో. బందీలుగా పట్టుబడిన వందమంది 


సైనికులతో పాటు దళనాయకుణ్ణి కూడా 


వధ్యస్థలానికి నడిపించారు. 
దళనాయకుడి గోడు వినలేక నగరపా 
లకుడు, “నీకు మరణదండన విధించా 
లని ఆయువరాజే సెలవిచ్చాడు.జీవితం 
చివరిఘడియల్లోఉన్న నీతోఅబద్ధం చెప్ప 
వలసిన అవసరం నాకు లేదు,” అన్నాడు. 

'ఎమిటీ! యువరాజు సుశేముడునాకు 
మరణదండన విధించాలన్నాడా?' 'అంటూ 
బిగ్గరగా వి లపించసాగాడు దళన్లాయకుడు. 

“అవును, ఎందుకంటే ఈ కుట్రలో 
నువ్వతణ్ణి భాగస్వామిని చేశావు కాబట్టి!అది 
అబద్ధం అని ఆయన అంటున్నాడు!” 
అన్నాడు నగరపాలకుడు. 

“ఎంత అన్యాయం జరిగిపోయిందిరా 
దేవుడా! సుశేముడు సర్వనాశన్నమైపోతాడు. 
నాకు పట్టి నగతి వాడికీ పడుతుంది!” 
అంటూ వధ్యస్థలంలో దీనంగా విలపి 
స్తూన్న దళనాయకుడి మెడ మీద కత్తి 
పడింది! — (ఇంకావుంది) 


[తక్షశిలలో చెలరేగిన తిరుగుబాటును అణచి తిరిగి వస్తూన్న అశోకుణ్ణి హతమార్చడానికి 
సుశేముడు వేసిన పథకం విఫలమయింది. జ్యేష్టకుమారుడి దుర్మార్గం తెలిసి బిందు 
సారుడు దిగ్ర్భాంతి చెందాడు. రాకుమారులు ఇరువురిలో ఒకరిని ఉజ్జయినికి పంపాలని 
రాజు నిర్ణయించాడు. రాజధాని పాటలీపుత్రాన్ని వదిలి అక్కడికి వెళ్ళడానికి సుశేముడు 


సుముఖత చూపక పోడవంతో, రాజు అశోకుణ్ణి పిలిపించాడు. 


తన దగ్గరికి వచ్చి నమస్కరించిన 
అశోకుణ్ణి కూర్చోమని చేయిచూపి, బిందు 
సారుడు పడకపై లేచి కూర్చుంటూ, 
“నాయనా, అశోకా! విజయవంతంగా 


యుద్ధం చేయడం ఒక ఎత్తు, అస్తవ్యస్త 
మైన పరిపాలనా వ్యవహారాలను సరిదిద్ది 
సక్రమమార్గంలో పెట్టడం మరొక ఎత్తు. 
ఈ రెండూ: రాజకుమారులకు రెండు 
కళ్ళలాంటివి. మొదటి విషయంలో నీ 


-తరవాత] 


సామర్థ్యాన్ని నిరూపించావు. రెండవ విష 
యంలో కూడా నీ సామర్థ్యాన్ని పరీక్షించా 
లను కుంటున్నాము,” అన్నాడు. 
“ఏం చేయాలో ఆజ్ఞాపించండి, 
ప్రభూ!”.అన్నాడు అశోకుడు వినయంగా. 
“సుసంపన్నమైన అవంతీ రాజధాని 


ఉజ్జయిని, మనకు అన్నివిధాలా తక్షశిల 


కన్నా చాలా ముఖ్యమైనది. అక్కడి మన 
ప్రతినిధి అకాలమరణం పాలయ్యాడు. 


H గ్ర లం 
నువ్వు స్వయంగా అక్కడికి వెళ్ళి పరిపా 
లనా బాధ్యతలను చేపట్టగలవా?” అని 
అడిగాడు రాజు. 

“తండ్రి కోరికను నెరవేర్చడం మహా 
భాగ్యంగా భావిస్తున్నాను, ప్రభూ!” అన్నాడు 
అశోకుడు ఏమాత్రం వెనుకాడకుండా. 

“చాలా సంతోషం. క్షిప్రానదీ తీరంలో 
వెలసిన ఆ సుందరనగరంలో ఇప్పటికే 
మన అధికారులు చాలామంది ఉన్నారు. 
కావాలంటే, నువ్వు నీకు విశ్వాసప్రాత్రు 
లైన అధికారులను పాటలీపుత్రం నుంచి 
వెంటబెట్టుకుని వెళ్ళవచ్చు. త్వరలో ఉజ్జ 
యినికి బయలుదేరు,” అన్నాడు రాజు, 

“చిత్తం, ప్రభూ!” అని తండ్రికి నమస్క 
రించి,అక్కడి నుంచి బయలుదేరిన అశో 
కుడు తిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళాడు.తండ్రి 


చందమామ 


ఆనతి గురించి చెప్పి ఉజ్జయినికి వెళ్ళడా 
నికి తనను దీవించమని తల్టిపాదాలకు 
ప్రణమిల్లాడు. ఆమాట విని తల్లి సుభద్ర 
ఉలిక్కిపడి, కొంతసేపటికి తేరుకుని, 
“నిన్ను చూస్తూ శోకాన్ని మరిచి పోవడంవల్ల 
నీకు అశోకుడని పేరు పెట్టాను.నిన్ను 
చూడకుండా ఎలా ఉండగలను? నువ్వు 
క్షేమంగా తిరిగి వచ్చేంతవరకు నా విచారం 
తీరదు. ఒక విధంగా నువ్వు దూరంగా 
వెళ్ళడం కూడా మంచిదే. క్షేమంగా వెళ్ళి 
రానాయనా!” అంటూ సజలనయనాలతో 
అతన్ని లేవనెత్తింది. 

“అనవసరంగా దిగులు చెందడం మంచిది 
కాదు, తల్లీ! అది సరే. నేనుదూరంగా వెళ్ళడం 
కూడా మంచిదే అన్నారు కదా, అది ఎలాగా?” 
అంటూ అశోకుడు తల్లి పక్కన కూర్చున్నాడు. 

“సుదూరంలో ఉన్న ఉజ్జయినిలో నువ్వు 
ఇక్కడికన్నా క్షేమంగా ఉండగలవని ఒక 
ఆశ తండ్రీ! ఇక్కడ నీకు భయంకరమైన 
శత్రువులున్నారు. అయినా, నా, చాదస్తం 
కాని, ఆ దుర్మార్గులు అక్కడికి కూడా 
రారని నమ్మకం ఏమిటి? నీ రక్షణ విష 
యంలో ఎల్ల వేళలా జాగ్రత్తగా ఉండు. 
నీ తల్లి దీవెనలు నీ కెప్పుడూ ఉంటాయి,” 
అని అళోకుణ్ణి రెండు చేతులతో ఆశీర్వ 
దించింది సుభద్ర. 

ఒకనాటి ఉషోదయ శుభఘడియలలో, 
అశోకుడు వందమంది అంగరక్షకులతో 
ఉజ్జయినికి బయలుదేరాడు. 

ఆరోజు మధ్యాన్నానికి అందమైన విది 
శాలోయలోని ఒక గ్రామం చేరుకున్నాడు. 
చుట్టూ చిన్న చిన్న కొండలతో పరివేష్టింప 


18 


బడిన చిన్నగ్రామం అది. గ్రామంలోచాలా 
ఆలయాలూ, ఒక బౌద్ధ విహారం కనిపిం 
చాయి, ఆ గ్రామంలో గౌతమబుద్ధుడు 
జన్మించిన శాక్యవంశానికి చెందిన కొన్ని 
సంపన్నకుటుంబాలు నివసిస్తున్నాయి. 
విదిశాలోయ శాక్యనాయకుడు అశోకు 


డికి గౌరవంగా స్వాగతం పలికి, తమఇంట - 


ఆతిథ్యానికి కావలసిన ఏర్పాట్లు చేయిం 
చాడు. కాని అశోకుడు గ్రామానికి వెలుపలే 
బసచేయాలని నిర్ణయించాడు. ఆయన 
ఆనతి ప్రకారం సమతలంగా ఉన్న ఒక 
కొండమీద ఆయన విశ్రాంతి తీసుకోవ 
డానికి గుడారంవేశారు. రాత్రి భోజనంచేసి 
తన గుడారంలో హాయిగా నిద్రపోయాడు. 

అరుణోదయ సమయంలో ఆయ 
నకుమెలకువవచ్చింది. గుడారం వెలుపలికి 
వచ్చాడు. చుట్టూ దట్టమైన పాగమంచు.ఆ 
ప్రశాంత సుందర వాతావరణంలో కొంత, 
దూరం నడిచి వెళ్ళి రావాలని ఆయనకు 
బుద్ధి పుట్టింది. అంగరక్షకులెవరినీ వెంట 
రావద్దని చెప్పి అశోకుడు మాత్రం ఒంటరిగా 
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా 
నడవసాగాడు. అప్పుడే నిద్ర మేల్కొంటూన్న 
రకరకాల పక్షుల కిలకిలారావాలు తప్ప, 
కొండలూ కోనలూ నిశ్శబ్దంగా ఉన్నాయి. 
అప్పుడే ఉదయాద్రిలో సూర్యుడు ఉద 
యిస్తున్నాడు. సూర్యుడి బంగారు కిరణాలు 
నీలిరంగు మంచును ఛేదించుకుంటూ 
ఆకాశంలో వింతశోభను ఏర్పరచాయి. 
చల్లటి గాలిలోనిలబడి, ఆఅద్భుత దృశ్యాన్ని 
కొంతసేపు తన్మయత్వంతో తిలకించి అశో 
కుడు అడుగు ముందుకు వేయబోయాడు. 


చందమామ 


“ఆగండి! అక్కడే ఆగండి! అన్న 
మాటలు వినిపించాయి. 


తనను శాసించే ఆ సుమధుర కంఠ 
స్వరం ఎవరిదా అని అశోకుడు వెనుదిరిగి 
చూశాడు. కొంత దూరంలో ఒక అందమైన 
యువతి కనిపించింది. తెల్లటి మంచు 
తెరలమధ్య ఆమె అప్పుడేఆకాశం నుంచి 
భూమిమీద కాలుమోపిన దేవతలా కనిపిం 
చింది. అశోకుడికి. 

“మిమ్మల్ని ఆపినందుకు క్షమించండి. 
మీముందు పెద్దఅగాధం ఉన్నది! "అన్నదా 
యువతి. 

అప్పటికే మంచుకరిగి దిక్కులు ప్రకాశ 
వంతమవుతున్నాయి. అశోకుడు కుడివై 
పుకు తిరిగి కిందికి చూశాడు. భయంకర 
మైన అగాధం. తానొక అగాధం అంచున 


19 


నిలబడి ఉండడం గ్రహించి అశోకుడు 
ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. రాయి 
రప్పలతో నిండిన పాతాళంలాంటి అగాధం! 
ఒక్క అడుగు ముందుకు వేసి ఉన్నట్ట 
"యితే ప్రాణాలకే ముప్పువాటిల్లి ఉండేది! 

అశోకుడు వెనుదిరిగి ఆ యువతిని 
సమీపించాడు. ఆమె తలవంచుకుని, 
“తమకు ఆటంకం కలిగించినందుకు, 
క్షమించండి, యువరాజా!” అన్నది 
వినయంగా. 

“నిన్ను క్షమించడమా! నువ్వేలేకుంటే 
నేనిప్పుడు ప్రాణంతో ఉండేవాణ్ణి కాదు!” 
అన్నాడు అశోకుడు. 

“తమరిని రక్షించింది నేనుకాదు. శాక్య 
ముని బుద్ధుడి కరుణ ద్వారా తమరు 
రక్షింప బడ్డారు!” అన్నదాయువతి. 

“నువ్వెవరు? ఈ సమయంలో ఇక్కడేం 
చేస్తున్నావు?” అని అడిగాడు అశోకుడు. 

“ఈ ప్రాంతం పేరే నా పేరు! విదీశఅని 
పిలుస్తారు. ఇక్కడి శాక్యనాయకుడు 
మాతండ్రి. ఒక గుహలో ఉంటూన్న వృద్ధ 
భిక్షువుకు పరిచర్యలు చేసి తిరిగివస్తు 
న్నాను,” అన్నదా యువతి. 

విదీశ మాట తీరు, అందచందాలు 
అశోకుణ్ణి ఎంతో ఆకర్షించాయి. ఆమె 

. ప్రశాంతవదనం ఆయనకు ముగ్ధ మనో 
హరంగా కనిపించింది. 

“యువరాణి విదీశా! నీ కెలా కృతజ్ఞ 
తలు చెప్పాలో తెలియడంలేదు!” అన్నాడు 
అశోకుడు. 

“నేను యువరాణిని కాను, యువ 


రాజా!” అన్నది విదీశ. 


చందమామ 


“యువరాణి కన్నా గొప్పదానివి! నన్ను 
రక్షించిన దేవతవు!” అన్నాడు అశోకుడు. 
“యువరాజా! తమకు ఒక విషయం 
గుర్తుచేయడం నా కర్తవ్యం. తమ ప్రాణా 


. లను నేనురక్షించలేదు. శాక్యముని బుద్ధ 


దేవుడి భక్తుడికి పరిచర్యలు చేసి నేను 
ఇటువచ్చాను. అంటే ఆ బుద్ధుడి పరమ 
కరుణ మాత్రమే తమను రక్షించింది, "అని 
చెప్పి విదీశ వెళ్ళిపోయింది. 

అశోకుడి దృష్టి మళ్ళీ ప్రకృతి మీదికి 
మళ్ళింది. ఎంతటి విశాల ప్రపంచం! 
ఈ ప్రపంచంలో ఎన్నెన్ని మధురిమలు! 
ఎంత కరుణ! తానిన్నాళ్ళు గడిపిన రాజ 
భవనంలో అసూయ, ద్వేషం, పగ,కోరిక, 
కక్షలు, పోరాటాలూ-ఇవి తప్ప మరేం 
ఉన్నాయి? అని ఆలోచిస్తూ కొంతసేపు 


21 


అలాగే తిరిగి గుడారంచేరుకున్నాడు. ఆ 
రోజంతా అక్కడే విశ్రాంతి తీసుకుని 
మరునాడే ఉజ్జయినికి బయలుదేరాలని 
నిర్ణయించాడు. అంగరక్షకులతో, ఆమాట 
చెప్పి, “రేపే మన ప్రయాణం. నా ఏకాంతా 
నికి భంగంగాని, ఈ గ్రామ ప్రజలకు 
ఇబ్బంది గాని కలిగించకుండా, మీరు ఈ 


రోజంతా మీ ఇష్టానుసారం గడపవచ్చు!” 


అన్నాడు. 

ఆ తరవాత అశోకుడు క్షిప్రానదిలో 
స్నానం చేశాడు. కొండ లపై, కోనలలోతన 
ఇష్టానుసారం తిరిగాడు. 

అంగరక్షకులు ఆరోజంతా అశోకుడి 
దరిదాపులకు రాలేదు. వాళ్ళకు, గ్రామం 
పాలిమేరలలో ముగ్గురు నాట్యకత్తెలు 
తారస పడ్డారు. నాట్యకత్తెల వెంట కొందరు 


22 


వాధ్యకారులువచ్చారు. అందమైన ఆనాట్య 
కత్తెలు నవరసాలొలికించే గీతాలతో,నాట్యా 
లతో సైనికులను అలరించారు. ఆట 
పాటలు ముగిశాక, ఆ రాత్రి తమతోభోజ 
నానికి రమ్మని సైనికులు నాట్యకత్తెలను 
పిలిచారు. ఆమాట వినగానే వాళ్ళు 
అమిత నంతోషంతో, “అంతకన్నా 
భాగ్యమా? తప్పకుండా వస్తాము. మీరు 
అనుమతిస్తే వంట చేయడంలో కూడా 
మీకు సహాయ పడతాం,” అన్నారు. 
సైనికులు సరే అన్నారు. 

ఆ రోజు సాయంకాలం శాక్యనాయ 
కుడు అశోకుడి దగ్గరికివచ్చి, రాత్రి భోజ 
నానికి తమ ఇంటికి రమ్మని ఆహ్వానిం 
చాడు. అశోకుడు ఒక్క నిమిషం ఆలోచ 
నలో పడ్డాడు. ఎట్టి పరిస్థితిలోగాని పరి 
చయంలేని వాళ్ళు పెట్టే ఆహారం భుజించ 
రాదని ప్రధానమం త్రీ, సేనాధిపతీ చేసిన 
హెచ్చరిక ఆయన స్మృతి పథంలో మెది 
లింది. శాక్యనాయకుడితో తనకు అంత 
కుముందు పరిచయం లేకపోయినా 
బుజువర్తనుడిలా అశోకుడికి కనిపిం 
చాడు. పైగా అతని ఇంటికి వెళితే 
అక్కడ అతని కుమార్తె విదీశను చూసే 
అవకాశం కలగవచ్చు. అందువల్ల శాక్య 
నాయకుడి ఆహ్వానాన్ని అశోకుడు 
అంగీకరించాడు. 

ఆ రాత్రి అశోకుడికి షడ్రసోపేత 
మైన విందు భోజనం వడ్డించారు. అన్నీ 
విదీశ, ఆమె తల్లి వండిన వంటకాలే. 
దీపం వెలుగులో విదీశ ప్రశాంతవదనం 
చూసి అశోకుడి హృదయం ఉప్పాంగింది. 


చందమామ 


భోజనంముగించేసరికి ఆకాశం మేఘా 
వృతమయింది. శాక్యనాయకుడూ, అతని 
మిత్రులూ స్వయంగా దివిటీలు పట్టుకుని 
ముందు నడిచి, అశోకుటణ్ణి ఆయన గుడా 
రానికి చేర్చారు. 
అశోకుడు గుడారం చేరిన కొంతసేప 
టికి పూలవాన లా సన్నటిచినుకులు పడడం 
- ఆరంభమయింది. అతడుశయ్యపై పడు 
కుని ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాడు. 
అర్థరాత్రి సమయంలో అశోకుడు గాఢ 
నిద్రలో ఉన్నప్పుడు, హఠాత్తుగా కీచు 
గొంతుతో పెద్దకేక వినిపించడంతో ఉలిక్కి 
పడిలేచాడు. గుడారంలోపల నల్లటి ఆకా 
రాలు రెండు కనిపించాయి. ఒక ఆకారం 
మెరుస్తూన్న కత్తిని పైకెత్తింది! 
అంతే! అశోకుడు ఒక్క ఉదుటున 
బంతిలాలేచి శయ్యకింద ఉన్నకత్తిని అందు ఆటపాలతో ఆనందపరచిన నాట్యకత్తెలే 
"కునినల్లటి ఆకారంమీదికి ఉరకబోయాడు. వాళ్ళు! యువరాజును హతమార్చడానికే 
అంతలోనే ఆ ఆకారాలురెండూ గుడారం వాళ్ళు వచ్చారన్న విషయం తెలిసిపో 
నుంచి బయటపడి పరిగెత్తి పారిపోసాగాయి. యింది! మరి ఆ అపరాత్రివేళ కీచు 
అశోకుడు అంగరక్షకుల కోసం కేకవేసి, గొంతుతో కేకపెట్టి అశోకుణ్ణి నిద్రలేపిన 
ఆ ఆకారాలను వెంబడించాడు, తనకు వారెవరు? తనకు ముందుపరిగెత్తి రెండవ 
ముందు మరెవరో ఒక వ్యక్తి ఆ ఆకారాలను__దోషిని పట్టుకున్న ఆ వ్యక్తిని అశోకుడు 
తరమడం అశోకుడికి కనిపించింది. అశో పరిశీలనగాచూశాడు. ఆమె మరెవరోకాదు; 
కుడు కిందపడదోసి పట్టుకునేలోగా ఆవ్యక్తి విదీశ! అశోకుడి ముఖంలోని ఆశ్చర్యం 
కూడా రెండవ ఆకారాన్ని పట్టుకున్నది. పసిగట్టిన విదశ, “రోజంతా మీ సైనికు 
పట్టుబడిన ఆ ఇద్దరూ స్త్రీలే! లను ఆటపాటలతో అలరించిన నాట్య 
ఆలోగా కొందరు అంగరక్షకులు అక్క కత్తెలను చూడగానే నా కెందుకో అను 
డికివచ్చారు. ఆకాశంలో మేఘాలు తొలగి మానం కలిగింది. వాళ్ళు కేవలం నాట్య 
పుచ్చపువ్వులా వెన్నెల కాస్తోంది. పట్టుబడిన కత్తెల్లా కనిపించలేదు. వాళ్ళతెలివితేటలు, 
ఇద్దరు స్త్రీలను చూసి సైనికులు దిగ్భ్రాంతి అతి జాగ్రత్త నాకు మరింత సందేహం 
చెందారు. ఆరోజు పగలంతా సైనికులను . కలిగించాయి.నేను వృద్ధభిక్షువుకు పరిచ 


చందమామ 23 


ర్యలుచేసి తిరిగి వస్తూన్నప్పుడు వీళ్ళిద్దరూ 
మరి'కొందరు అనుచరులతో మీగుడారం 
ఉన్న కొండమీదికి రావడం చూశాను. 
అప్పుడే అడ్డుకుంటే నన్ను హతమార్చే 
వాళ్ళే! అదృష్టవశాత్తు నాసోదరుడు యశుడు 
ఆ సమయంలో నాకు కనిపించాడు. 
అతన్ని కొండ పాదతలంలో ఉండమని 
చెప్పి నేను రహస్యంగా వాళ్ళవెనకే కొండ 
పైకి వచ్చాను. ఆఇద్దరిలో ఒకస్త్రీ గుడారం 
వెలుపలే కత్తి రుళిపించడం చూసి, ఇక 
ఆలస్యం చేయరాదని గట్టిగాకేక పెట్టాను,” 
అన్నది. “అంటే, రెండవసారి కూడా నా 
ప్రాణాలు రక్షించింది విదీశ అన్న మాట!” 
అన్నాడు అశోకుడు. 

“కాదు; బుద్ధుడి అపారకరుణ మాత్రమే 
తమను రక్షించిందని మళ్ళీ మనవి 
చేస్తున్నాను,” అన్నది విదీశ. 

అశోకుడు మౌనంగా తలపంకించి, 
తనను చంపడానికివచ్చిన స్త్రీల కేసి ఒక 
సారి పరిశీలనగాచూసి, గుడారానికి 
బయలు దేరాడు. ఇద్దరు స్త్రీలు దొరికారు. 

| వాళ్ళతో పాటు వచ్చిన పురుషుల కోసం 
సైనికులు చుట్టుపక్కల వెతికారు. ఒక్కడూ 


కనిపించలేదు. కొండ దిగువ కాచుకుని 
వున్న విదీశ సోదరుడు యశుడికి పొదల 
మాటున ఒకడు దాగి ఉండడం 
కనిపించింది. యశుణ్ణి చూడగానే వాడు 
నదిలోదూకి పారిపోవడానికి పరిగెత్తాడు. 
కాని యశుడు వాణ్ణి నదిలో దూకేలోగా 
పట్టి బంధించాడు. 

పట్టుబడిన వాణ్ణీ, ఇద్దరు స్త్రీలనూ 
సైనికులు పెడరెక్కలు విరిచికట్టి అశోకుడి 
సమక్షానికి తీసుకువచ్చారు. అంతలో 
అక్కడికి విదీశతండ్రిఅయిన శాక్యనాయ 
కుడూ మరికొందరు పెద్దలూ చేరారు. 
నాట్యకత్తెలు సైనికుల ఆహారంలో మత్తు 
మందు కలిపారని విచారణలో తెలియ 
వచ్చింది. అందుకే అశోకుడి రక్షణలో 
ఎప్పుడూ అప్రమత్తులుగా ఉండే సైనికులు 
ఆరాత్రి అశోకుడు కేకవేసి పిలిచినా నిద్ర 
లేవలేకపోయారు. అంతావిన్న విదీశతండ్రి, 
“వీళ్ళు చేసిన దుండగం తెలిసిపోయింది. 
ఆదుండగం చేయడానికి వీళ్ళను పంపిన 
వారెవరో మనకు తెలియాలి,” అన్నాడు. 

“అవును, అది చాలా ముఖ్యం,” 
అన్నాడు యశుడు. - (ఇంకావుంది) 


24 


[తండ్రి బిందుసారుడి ఆజ్ఞానుసారం అశోకుడు అవంతీ రాజధాని ఉజ్జయినికి బయలు 
దేరాడు. ఆరోజు సాయంకాలం మార్గమధ్యంలోని విదిశాలోయలో విడిది చేశాడు. తెల్ల 
వారుజామున అశోకుడు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ నడుస్తూపోయి అగాథంలోకి 
అడుగు వేయబోతూండగా, శాక్యనాయకుడి కుమార్తె విదీశ కాపాడింది. ఆ రాత్రి. ఇద్దరు 


యువతులు అశోకుణ్ణి హత్యచేయడానికివచ్చి పట్టుబడ్డారు. 


తరవాత] 


A 
అెట్టుబడిన నాట్యకత్తెల ఎదుట వాళ్ళకు 
తోడుగా వచ్చిన పురుషులను యశుడు 
నానా -హింసలు పెట్టి బాధించాడు. ఆ 
తరవాత అతడు స్త్రీలకేసి తిరిగి, “మీరు 
యువరాజును హతమార్చడానికి వచ్చారు. 
దానికి మరణశిక్ష తప్పదు. మీకు ఎలాగూ 
చావుతప్పదు. చావడానికి ముందు నిజం 
చెప్పండి. కనీసం నరకంలోనైనా తక్కువ 
శిక్ష అనుభవించగలరు!” అన్నాడు. 


నాట్యకత్తెలు బెదురుతూ ఒకరినొకరు 
చూసుకున్నారు. వాళ్ళల్లో ఒకతె, “అయ్యా, 
మా మీద కరుణ చూపండి. మాకు 
నరకం అంటే భయం లేదు. దానిని 
మేమెప్పుడూ. చూడలేదు, కాని మీరు 
పెట్టే బాధలు భరించలేకుండా ఉన్నాం. 
మాకు చావంటే భయం. మమ్మల్ని 
హింసించి చంపడంలో మీరు సాధించే 
దేమీ ఉండదు. ప్రాణాలతో వదిలిపెడితే 


క “చందమామ 


మునుముందు మీకు ఉపయోగపడవచ్చు. 
ఇప్పుడు నిజం చెప్పేస్తాం, "అన్నది. 

“మొదట నిజం చెప్పండి. ఆ తరవాత 
మీ చావుబతుకుల సంగతి యువరాజు 
నిర్ణయిస్తాడు!” అన్నాడు యశుడు. 

“రాజధాని పాటలీపుత్రం నుంచే మేము 
యువరాజునూ, ఆయన పరివారాన్నీ 
వెన్నంటి "వచ్చాం. మేము నాట్యకత్తెలం. 
మాకు డబ్బిచ్చిన వాళ్ళు చెప్పినట్టు 
చేయడం మా వృత్తి. మమ్మల్ని పంపిన 
వారు యువరాజుకు శత్రువులేగాని, మేము 
ఆయనకు శత్రువులం కాము,” అన్నది 
ఒక నాట్యకత్తె, 

“డబ్బిచ్చి మిమ్మల్ని పంపిన యువ 
రాజు శత్రువులు ఎవరు?” అని అడిగాడు 
యశుడు. 

“మాకు ప్రాణభిక్ష పెడతామని ముందు 
మాట ఇవ్వండి!” అన్నది నాట్యకత్తె. 

“షరతులు వద్దు. నిజం చెప్పు, లేదా 
చంపేస్తాను,” అనిహెచ్చరించాడు యశుడు 
కోపంగా. 

“అయ్యా! రాకుమారుడు అశోకుణ్ణి 
హతమార్చమని మాకు డబ్బిచ్చి పంపింది 
మరెవరోకాదు; బిందుసార చక్రవర్తి జ్యేష్ట 
కుమారుడూ, కాబోయే రాజూ అయిన 
నుశేముడు!” అన్నది నాట్యకత్తె. 

ఆ మాట విని, “నిజంగానా!” అంటూ 
అశోకుడు గుడారం నుంచి వెలుపలికి 
వచ్చాడు. 

“ముమ్మాటికీ నిజం ప్రభూ!” అంటూ, 
సుశేముడు తమను రాజమందిరానికి 
రహస్యంగా పిలిపించినదీ, వెయ్యి బంగారు 


చందమామ 


నాణాలతో పాటు మనిషికొక వజ్రపుటుం 
గరం బహూకరించినదీ, చెప్పినపని విజ 
యవంతంగా నెరవేర్చినట్టయితే మరింత 
ధనం ఇస్తామని ఆశ చూపినదీ పూస 
గుచ్చినట్టు తెలియజేశారు నాట్యకత్తెలు. 
వాళ్ళ దగ్గరున్న వజపుటుంగఠాలూ, 
చెప్పిన రాజోద్యోగుల పేర్లూ వాళ్ళు 
నిజమే చెబుతున్నారనడానికి సాక్ష్యాధా 
రాలుగొ తోచాయి. అశోకుడూ, యశుడూ 
వాళ్ళ మాటలు నమ్మారు. 

విచారణ పూర్తయిన వెంటనే" అశో 
కుడు చప్పట్లు చరిచాడు. దృఢకాయులైన 
ముగ్గురు సైనికులు వచ్చి అశోకుడికి 
నమస్కరించారు, “విళ్ళను ఇక్కడి 
నుంచి తీసుకువెళ్ళి, పంపవలసిన చోటికి 
వంవండి!” అన్నాడు అశోకుడు. 


19 


“మమ్మల్ని ఎక్కడికి వంపుతారు 
ప్రభూ!” అని అడిగారు నాట్యకత్తెలు. 

“మీరు నన్ను పంపాలనుకున్న చోటికి!” 
అన్నాడు అశోకుడు. 

“అయ్యో! వద్దు ప్రభూ, వద్దు!”అంటూ 
హృదయ విదారకంగా విలపించసాగారు 
నాట్యకత్తెలు. 

“ఏడవకండి! దురదృష్ట వంతులైన 
యువతులారా, ఏడవకండి! శాక్యముని 
గౌతమ బుద్ధుణ్ణి ప్రార్థించండి. ఆయన 
అపారకరుణ యువరాజును కాపాడినబ్టే 
మిమ్మల్ని కూడా కాపాడుతుంది!” అన్న 
మధురకంఠస్వరం వినిపించింది. 

అందరూ అటు కేసి తిరిగి చూశారు. 

విదీశాదేవి మందహాసం చేస్తూ అక్కడికి 
వచ్చింది. . 


20 


“చెల్లాయీ! వాళ్ళలో లేనిపోని ఆశలు 
కలిగించవద్దు!” అన్నాడు యశుడు. 

“నేను వాళ్ళకు ఆశలు కల్పిస్తున్నానా! 
వాళ్ళను ప్రాణాలతో విడిచిపెడతాననినువ్వే 
ఆశ చూపావు. ఇంతలో ఆ మాట మరిచి 
పోవద్దు!” అన్నది విదీశ, 

“వివేకవంతురాలివి! ఇలా అర్థ రహి 
తంగా మాట్లాడటమేమిటి? నేనెప్పుడు 
వాళ్ళను ప్రాణాలతో విడిచి పెడతాన 
న్నాను? అయినా, ప్రాణాలతో వదలిపెట్ట 
డానికి నేనెవర్ని?” అన్నాడు యశుడు 
కాస్త కటువుగా. 

“నిజం చెప్పండి, లేకుంటే చంపే 
స్తానని నువ్వే వాళ్ళను హెచ్చరించావు. 
నిజం చెబితే ప్రాణాలతో వదిలి పెడతాననే 
కదా ఆమాటకు అర్థం! ఇప్పుడెలా నువ్వి 
చ్చిన మాట తప్పుతావు?” అన్నది విదీశ. 

“అద్భుతం!” అంటూ అశోకుడు 
చప్పట్లు చరుస్తూ, యశుడికేసి తిరిగి, 
“ఇటువంటి తెలివైన యువతిని సోదరిగా 
పొందిన నువ్వు చాలా అదృష్టవంతుడివి 
మిత్రమా!” అన్నాడు. 

యశుడు అవాక్కయ్యాడు. విదీశ 
సంతోషంతో ఒక్క నిమిషం ఉక్కిరిబిక్కి 
రయింది. విదీశ మాటలు వినగానేనాట్య 
కత్తెల కళ్ళు కృతజ్ఞతతో నిండాయి. 

'యశుడు తేరుకుని అశోకుణ్ణి, “ఈ 
మోసకత్తెలను ప్రాణాలతో వదిలి పెట్టాలని 
తమరు నిజంగానే ఆశిస్తున్నారాా యువ 
రాజా!” అని అడిగాడు. 

“విదీశ కోరిందంటే అలా చెయ్యక 
తప్పదు మరి! అయితే, ఆమె అందుకు 


చందమామ 


తగిన. ధర చెల్లించాలి!” అంటూ అశో 
కుడు విదీశ కేసి చూశాడు. 

“నా శక్తికి మించనిదైతే సంతోషంగా 
చెల్లిస్తాను, యువరాజా! అదేమిటో 
చెప్పండి!” అన్నది విదీశ. 

“ఆ ధర నువ్వు మాత్రమే చెల్లించ తగి 
నది. ఎంతో అమూల్యమైనది. చెప్పాలంటే 
మాట రావడం లేదు!” అని కొంతసేపు 
ఆగి, “ఆ సంగతి మీ అన్న యశుడితో 
చెబుతాను,” అన్నాడు అశోకుడు. 

యశుడు చిన్నగా నవ్వుతూ విదీశకేసి 
చూశాడు. ఆమె తలవంచుకుని అక్కడి 
నుంచి వెళ్ళింది. 

నాట్యకత్తెలనూ, మగ ఖైదీలనూ 
దూరంగా తీసుకు వెళ్ళమని అశోకుడు 
భటులను ఆజ్ఞాపించాడు. 

షయ న 

యువరాజు అశోకుడు తమ కుమార్తె 
విదీశను వివాహమాడడానికి ఇష్టపడు 
తున్నాడని, యశుడు చెప్పడం విని, 
శాక్య నాయకుడు, ఆయన భార్య మొదట 
నమ్మలేకపోయారు. ఆ తరవాతఆశ్చర్యంతో 
ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. 
అప్పుడు యశుడు, “యువరాజు అశోకుడు 
ఉన్నత వంశానికి చెందినవాడు. అందరు 
రాజకుమారుల్లాగే ఆయనకూ రాజ్యకాంక్ష 
అధికార ప్రీతి ఉన్నాయి. అంతేగాని, 
ఆయన స్వభావం చాలా ఉన్నతమైనదనీ, 
ఆయన సున్నితమనస్కుడనీ అందరూ 
చెప్పుకుంటారు. నా అభిప్రాయం కూడా 
అదే. సుసంపన్నమైన అవంతీ ప్రాంతానికి 
ఆయన రాజప్రతినిధిగా అధికారంచేపట్ట 


చందమామ 


నున్నాడు. ఆయన్ను వివాహ మాడినట్ట 
యితే, మన విదీశ దాదాపు రాణి అయి 
నట్టే,” అన్నాడు. 

అంతలో అక్కడికి వచ్చిన విదీశ,“ఇదా 
నువ్వు, నీ సొంత చెల్లెలుగా భావిస్తూన్న 
నన్ను అర్థంచేసుకున్న తీరు? రాణి కావ 
డంలోనే నా ఆనందం ఉన్నదని నువ్వు 
భావిస్తున్నావా?” అని అడిగింది. 

యశుడు వెంటనే ఏమి చెప్పడానికీ 
తోచక ఊరుకుని, ఆ తరవాత చిన్నగా 
నవ్వుతూ, “అవును, చెల్లెమ్మా! తనచెల్లెలు 
రాణిఅయితేచూసిఆనందించని అన్నయ్య 
ఉంటాడా? ఇందులో తప్పేమిటి? 
అయినా, యువరాజు కోరికను అంగీకరిం 
చడానికి నువ్వెందుకు వెనుకాడుతున్నావో 
నా కర్ణం కావడంలేదు!” అన్నాడు. 


21 


f విదీశ తల్లి, “అవును నాయనా,మొదట 
| యువరాజు నిజంగానే మన అమ్మాయిని 
వివాహమాడడానికి కోరాడా అని నమ్మ 
లేకపోయాను. మన అమ్మాయి మామూలు 
ఆడపిల్లకాదని నానమ్మ కం. జరిగిన సంఘ, 
టలను చూస్తూంటే ఆ సంఘటనలవెనక 
\ 


ఏదో దైవనిర్ణయం ఉన్నట్టు నా కనిపిస్తు 
న్నది. యువరాజు మన ఊళ్లోనే ఎందుకు 
బసచేయాలి? అతడు అగాథంలో పడిపో 
కుండా ఆపడానికి విదీశను అక్కడికి 
పంపిన వారెవరు? అశోకుణ్ణి హతమార్చడా 
నికి వెళుతూన్న హంతకులు మీకళ్ళ 
బడడమేమిటి? అంతా విచిత్రంగా ఉన్నది 
కదా!” అన్నది. 

అంతవరకు మౌనంగా ఉన్న విదీశ 
| తండ్రి, “నా కుమార్తె జీవితం యువరాజు 


జీవితంతో ముడిపడి ఉన్నదని నాకనిపిస్తు 
న్నది. లేకుంటేఒక్కరేయీ, పగలూ వ్యవ 
ధిలో రెండుసార్లు ఆమె యువరాజు 
ప్రాణాలను కాపాడి ఉండదు!” అన్నాడు, 

వాళ్ళ మాటలకు విదీశ కళ్ళనుంచి 
బాష్పాలు పెల్లుబికాయి. ఆమె మౌనంగా 
ఇంటినుంచి వెలుపలికి వచ్చి, చేతులు 
జోడించి పైకి చూస్తూ, “తథాగత బుద్ధా! 
ఏమిటీ పరీక్ష? అల్లకల్లోలంగా ఉన్ననా 
మానసికస్థితి నుంచి బయటపడే మార్గం 
చూపించు. సన్యాసిని జీవితాన్ని స్వీకరించి, 
నువ్వు చూపిన మార్గంలో పయనించి, 
నిర్వాణం పొందాలన్నదే నా అభీష్టం. 
అధికారం కోనం, ఐహిక సుఖాలకోసం 
నేనెన్నడూ ఆశలు పెంచుకోలేదు. ఎటూ 
తేల్చుకోలేని ఇటువంటి డోలాయమాన 
స్థితిని నేను ఎందుకు ఎదుర్కోవలసి 
వచ్చింది?” అని ప్రార్థించింది. 

కొంతసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరిం 
చింది. ఆ తరవాత ఆమె యశుడికేసి 
తిరిగి, “నాకు మంచి ఏదో, చెడు.ఏటో 
తెలియడం లేదు. నిజానికి ఈ విష 
యంలో నా తల్లి దండ్రుల సలహాపై 
కూడా నాకు నమ్మకం లేదు. ఎందు 
కంటే వాళ్ళు నా ఐహిక సుఖాలనే కోరు 
కుంటారు. తమ కుమార్తె యోగ్యుడైన 
యువరాజును పెళ్ళాడడం కన్నా మించిన 
అదృష్టం ఉంటుందని ఏ తల్లి దండ్రు 
లైనా ఊహించ గలరా? ఈ విషయంలో 
నాకు సరైన సలహా ఇవ్వగల వాడు 
గురుదేవుడు ఉపగుప్రుడు ఒక్కడే!” 
అన్నది. 


చందమామ 


“మంచిది, అలాగే ఆయన సలహా 
తీసుకో,” అన్నాడు యశుడు. 

ఆమె తల్లిదండ్రులు కూడా అందుకు 
సమ్మతించారు. 

ఉపగుప్తుడు మరునాడే విదీశకు రాను 

* న్నాడని తెలిసింది. యశుడి ద్వారా విదీశ 
అభిప్రాయం తెలుసుకున్న అశోకుడు 
అంతవరకు వేచి ఉండడానికి సంతోషంగా 
సమ్మతించాడు. 

మరునాడు తెల్లవారగానే విదీశ, ఆమె 
తల్లిదండ్రులు, యశుడితో కలిసి ఉపగు 
ప్పుడు విడిది చేసిన విహారానికి వెళ్ళారు. 
తల్లిదండ్రులు, యశుడు విహారానికి వెలు 
పలే ఆగిపోయారు. విదీశ మాత్రం ఉపగు 
ప్తుణ్ణి దర్శించడానికి లోపలికి వెళ్ళింది. 

కొంతసేపు తరవాత గంభీరవదనంతో 
విదీశ, విహారం నుంచి వెలుపలికివచ్చింది. 
అందరూ ఉత్కంఠతతో ఆమెకేసి చూడసా 
గారు. ఆమె చిరుదరహాసంతో, “మీకుదగ్గర 
కావాలనుకుంటూన్న యువరాజు దూరంగా 
ఎందుకు నిలబడ్డారు?” అన్నది చెట్టు 
కింద నిలబడ్డ అశోకుణ్ణి చూపుతూ. 

యశుడి ముఖం ఆనందంతో వెలిగి 
పోయింది. అతడు పరుగుపరుగున వెళ్ళి, 
అశోకుణ్ణి విదీశ తల్లిదండ్రుల వద్దకు 
తీసుకు వచ్చాడు. 

“యువరాజా! గురుదేవుడు తమ కోరి 
కను అంగీకరించమని సెలవిచ్చాడు. 
అయితే, ఒక విన్నపం! బుద్ధుడు బోధించిన 
ధర్మ మార్గాన్ని నేను అనుసరించడానికి 
తమరు అంగీకరించాలి!” అన్నది విదీశ 
ప్రశాంతమైన కంఠస్వరంతో. 


చందమామ 


“విదీశాదేవి విన్నపాన్ని హృదయ పూర్వ 
కంగా అంగీకరిస్తున్నాను,” అన్నాడు అశో 
కుడు. 


“కృతజ్ఞురాలిని! మీతో నా వివాహం 
జరగడం తథాగతుడికి ప్రీతిపాత్రంకాగ 
లదని గురుదేవుడి విశ్వాసం. నా గురువు 
పట్ల నాకు అపారమైన నమ్మకం ఉన్నది. 
ఆయన నలహాను పాటించడానికి 
సిద్ధంగా ఉన్నాను,” అంటూ విదీశ తన 
తల్లి దండ్రులకూ, అశోకుడికీ, యశుడికీ 
వంగి నమస్కరించింది. 

* x % 

వివాహానికి అనుమతిని వేడుతూ, 
శాక్యనాయకుడూ, .అశోకుడూ బిందు 
సార చక్రవర్తికి ఒక దూతద్వారా లేఖలు 
పంపారు. కాని ఆ లేఖలు బిందుసారు 


23 


డికి అందలేదు. సుశేముడి మిత్రుడా 
కడు దూతకు డబ్బిచ్చి, ఆ లేఖలను 
తీసుకుని వాటిని నాశపరిచాడు. సుశే 
ముడి మనుషులు - తాను వివాహానికి 
పరిపూర్ణంగా సమ్మతిస్తున్నట్టు చక్రవర్తి 
రాసినట్టే ఒక ఉత్తరం రాసి ఆయనకు 
తెలియకుండా అశోకుడికి పంపారు! 

అశోకుడు అవంతీ ప్రాంతానికి రాజ 
ప్రతినిధిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 
తరవాత విదీశను వివాహమాడాడు. 

ఒకనాడు సుశేముడు తండ్రి దగ్గరికి 
వెళ్ళి, “అశోకుడు శాక్యనాయకుడి కుమా 
ర్పెను వివాహమాడాడట! వేగుల ద్వారా 
తెలిసింది!” అన్నాడు. 

“ఏమిటీ! తండ్రికి తెలియకుండా 
తనయుడి వివాహమా? అదీ రాజకుమా 
రుడు ఒక సాధారణ యువతిని వివాహ 
మాడడమా!” అని రాజు ఎంతో బాధ 
పడ్డాడు. “సాధారణ స్త్రీ కడుపున పుట్టిన 
వాడి బుద్ధి అలాగే ఉంటుంది. మరో 
విధంగా ఎలా ఉంటుంది?” అని విర 
క్రితో అనుకోసాగాడు. దానిని చూసి 
సుశేముడు ఎంతో సంతోషించాడు. 


కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళీ తక్షశిలలో 
తిరుగుబాటు బయలుదేరింది. బిందు 
సారుడు సుశేముణ్ణి పిలిచి, “ఉజ్జయినిలో 
వున్న అశోకుణ్ణి పిలిచించి, తక్షశిలకు 
పంపడం కష్టం. నువ్వు గాని, నీ సోదరు 
లలో ఒకరుగాని వెళ్ళి తక్షశిల తిరుగు 
బాటును అణచిరండి,” అన్నాడు. 

సుశేముడికి తన సామర్థ్యం మీద 
నమ్మకం లేదు. వెళ్ళనంటే తన అసమర్థత 
బయట పడుతుంది. అందువల్ల, “తండ్రీ! 
తక్షశిలకు వెళ్ళి తిరుగుబాటును అణచడం 
నా బాధ్యతగా భావిస్తున్నాను. అయినా, 
అశోకుడు వెళ్ళి తిరుగుబాటును అణచి 
నప్పుడు శత్రుశేషం లేకుండా నిర్మూలించి 
ఉన్నట్టయితే, ఇంతత్వరలో తిరుగుబాటు 
మళ్ళీ తలెత్తి ఉండేది కాదు!” అన్నాడు. 

“ఇందులో గ్రీకులహస్తంఉందని భావి 
స్తున్నాను. నేను అస్వస్థగా ఉన్న విషయం 
వాళ్ళకు తెలుసు. తమ భారత భూభాగాన్ని 
మౌర్యులకు వదులుకున్నా మన్న సంగతి 
వాళ్ళింకా మరిచిపోలేకుండా ఉన్నారు. 
అలజడి సృష్టించడానికి అదేకారణం,” 
అన్నాడు బిందుసారుడు. - (ఇంకావుంది) 


[అశోకుడు తండ్రి కోరిక ప్రకారం ఉజ్జయినికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో 
విదిశాలోయలో విడిది చేశాడు. శాక్యనాయకుడి కుమార్తె విదీశతో పరిచయం ఏర్పడింది. 
అశోకుణ్ణి హత్యచేయడానికి సుశేముడు పంపిన ఇద్దరు నాట్యకత్తెలు - సమయానికి 
అటుకేసి విదీశ రావడంతో పట్టుబడ్డారు. అశోకుడు విదీశను వివాహమాడ కోరాడు. బౌద్ధ 


భిక్షువు ఉపగుప్తుడి అనుమతితో విదీశ, అశోకుణ్ణి వివాహమాడింది. 


క్షిప్రానదీ తీరంలో వెలసిన ఉజ్జయిని 
చాలా అందమైన నగరం. పాడిపంటలతో, 
వర్తక వ్యాపారాలతో ప్రజలు సుఖ సంతోషా 
లతో జీవిస్తున్నారు. యువరాజు అశోకుడు 
రాజ ప్రతినిధి పదవిని చేపట్టిన తరవాత, 
ప్రజలకు ఎటువంటి కొరతా లేకుండా 
పరిపాలనా వ్యవహారాలునిర్వర్తించసాగాడు. 

ఆయన భార్య విదీశాదేవి తన దయా 
గుణంతోఅందరిగౌరవమన్ననలకూ పాత్ర 


తరవాత] 


మయింది. ఐదేళ్ళలో రాజదంపతులకు 
ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మిం 
చారు. కుమారుడికి మహేంద్రుడనీ, 
కుమార్తెకు సంఘమిత్ర అనీ నామకరణం 
చేసి, అల్లారుముద్దుగా పెంచసాగారు. 

ఉజ్జయినీ ప్రాంత విశేషాలను తెలియ 
చేయడానికి, యశుడు అశోకుడి ప్రత్యేక 
దూతగా రాజు బిందుసారుణ్ణి దర్శించ 
డానికి రాజధాని పాటలీపుత్రానికి వెళ్ళాడు. 


| “చందమామి | 


క్షా 


తాం 


ళ్‌ 


యశుణ్ణి చూడగానే రాజు ఆగ్రహంతో, 
“అశోకుడు ఎంతపని చేశాడు! శా అనుమతి 
పొందకుండా ఎవతెనో వివాహమాడడానికి 


“ అతడి కెంత ధైర్యం? తండ్రిని గౌరవించే 


తనయుడెవడైనా ఇటువంటి కృత్యంచేయ 
గలడా?” అని అడిగాడు. 

“ప్రభువులు మన్నించాలి. యువరాజు 
అశోకుడు విదీశను వివాహమాడడానికి 
తమ అనుమతిని వేడుతూ ప్రత్యేక దూత 
ద్వారా ఒకలేఖను పంపాడు. ఆయనచేసిన 
మొట్టమొదటి పని అదే! అయినా ఆ 
లేఖ మీకు చేరకపోవడం ఆశ్చర్యంగా 
ఉన్నది. పైగా అనుమతిని తెలియజేస్తూ 
తమనుంచి ప్రత్యుత్తరం కూడా యువరాజు 
అశోకుడికి వచ్చింది. ఇందులో ఏదో తిర 
కాసు ఉన్నది!” అన్నాడు యశుడు 
వినయంగా. 

రాజు బిందుసారుడు మౌనంగా తల 
పంకించాడు. యశుడు, యువరాజు అశో 
కుడి ప్రాణాలను విదీశ రెండుసార్లు ఎలా 
కాపాడిందో తెలియజేశాడు. ఆ తరవాత 
వారిరువురికీ కలిగిన పరిచయం, ఏర్పడిన 
అనురాగం గురించి చెప్పి, ప్రస్తుతం 
విదీశాదేవి యువరాజు అశోకుడికి ఎలా 
ఆదర్శపత్నిగా ఉంటున్నదో వివరించాడు. 

రాజు అన్నిటినీఓర్చుగావి న్నాడు. భటు 
లను పిలిచి, యశుడు విడిదిచేయడానికి 
తగినఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. 

ఆరోజు సాయంకాలం రాజు ప్రధాన 
మంత్రి ఖల్లాటకుణ్ణి పిలిపించాడు. 

“మహామంత్రీ! నేను వ్యాధిగ్రస్తుణ్ణయి 
దాదాపు పదేళ్ళయింది.నేను ఎంతో కాలం 


చందమామ 


బతకననిపిస్తున్నది.అలాగని మరణిద్దో 
మన్నా భయంగానే ఉన్నది. నా సంకట 
పరిస్థితికికారణం ఏమిటోతెలుసా?” అని 
అడిగాడు రాజు. 


“అంతమాత్రం గ్రహించలేకపోతే 
నేనిన్నాళ్ళు తమ సేవచేయడానికి అర్హుణ్ణి 
కాను, మహాప్రభూ!” అన్నాడు మంత్రి. 

రాజు విచారంగా నవ్వి, “చంద్రగుప్త 
మౌర్యుడు స్థాపించిన సువిశాలసామ్రాజ్యం 
భవిష్యత్తును తలుచుకుంటే నాకు భయం 
కలుగుతున్నది. మరణ శయ్యపై వున్న 
రాజు పక్కన, కాబోయే రాజు ఉండడం 
అవసరం కదా. సుశేముణ్ణి తక్షశిల 
నుంచి పిలిపించు,” అన్నాడు. 

“చిత్తం ప్రభూ! అలాగే పెలిపిస్తాను. 
అయినా, తమరు మరింత కాలం జీవిం 


19 


చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము,” అన్నాడు. 
“నుశేముణ్ణి వెనక్కు పిలిపించడానికి 
కారణం ఏమిటో గ్రహించే ఉంటావు. 
దానితో నీకు అభిప్రాయభేదం లేదు 
కదా?” అని అడిగాడు రాజు. 
ఆప్రశ్నకు మంత్రి వెంటనే సమాధానం 
చెప్పలేదు. కొంతసేపు మౌనం వహించి, 
“మహాప్రభూ! నా మనోగత అభిప్రాయం 
ఏమిటో తమకు తెలుసు. అయినాదానిని 
బహిర్గతం చేయడం నా బాధ్యత. దుర 
దృష్టవశాత్తు, యువరాజు సుశేముడు 
తక్షశిలకు వెళ్ళడం వల్ల మనకు మేలుకన్నా 
కీడే ఎక్కువ జరిగింది. యువరాజు 
సుశేముడు తిరుగుబాటుదారులను నిర్మూ 
లించడానికి బదులు, వాళ్ళ నాయకులకు 
లంచాలిచ్చి, పదవులిచ్చి లోబరచుకు 


20 


న్నాడు. వాళ్ళు సాధారణ ప్రజలను మరింత 
వేధిస్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళను 
కారాగారాలకు పంపుతున్నారు, చంపుతు 
న్నారు. యువరాజు ఆ దుండగులను 
ఆదరిస్తున్నాడు. ఆ విధంగా దుర్మార్గులైన 
మన శత్రువులు బలపడుతున్నారు, అమా 
యకులైన సాధారణ ప్రజలు నానాబాధలు 
అనుభవిస్తున్నారు. ఏక్షణంలో నైనా అక్కడ 
ప్రజల తిరుగుబాటు జరగవచ్చునని 
చారుల ద్వారా తెలియ వచ్చింది. మరొక 
విషయం ఏమంటే యువరాజు సదా 
సర్వవేళలా వినోదాలతో కాలక్షేపం చేస్తు 
న్నాడు. పరిపాలనా యంత్రాంగం సర్వ 
నాశనమైపోయింది?” అన్నాడు ఆవేశంగా. 

“ఈ వార్తలు నాకూ అందాయి. కాని 
అవి అతిశయోక్తులయి ఉంటాయని 
భావించాను,” అన్నాడు రాజు నిట్టూరుస్తూ. 

“కాదు ప్రభూ! అవన్నీ పచ్చినిజాలు!” 
అన్నాడు మంత్రి. 

“అంటే నా అనంతరం మగధ సింహా 
సనం అధిష్టించే అర్హత సుశేముడికిలేదనే 
కదా తమ అభిప్రాయం!” అన్నాడురాజు. 

“అవును ప్రభూ! అవును. ముమ్మాటికీ 
అదే నా అభిప్రాయం,” అన్నాడు మంత్రి. 

“మరి సింహాసనాన్ని ఎవరికి అప్పగించ 
మంటావు?” అని అడిగాడు రాజు. 

“యువరాజు అశోకుడికి సింహాసనాన్ని 
అధిరోహించే అర్హతలన్నీ ఉన్నాయి. తిరు 
గుబాటును అణచడంలోనూ, విశాలప్రాం 
తాన్ని పరిపాలించడంలోనూ తన సామ 
ర్థ్యాన్నీ, దక్షతనూ ఆయన స్పష్టంగా 
నిరూపించుకున్నాడు!” అన్నాడు మంత్రి. 


చందమామ 


రాజు కొంతసేపు మౌనం వహించి, 
“ఖల్లాటకా! నేనీ విషయంలో నిర్ణయం 
తీసుకోలేకుండా ఉన్నాను,” అన్నాడు. 

“ప్రభూ! విశ్రాంతి తీసుకోండి. అవసర 


మైనప్పుడు సరైన నిర్ణయం తీసుకో వచ్చు!” 


అని చెప్పి మంత్రి రాజుకు నమస్కరించి 
అక్కడినుంచి బయలుదేరాడు. 

ఒక గంటసేపట్లో మంత్రికి రాజభవనం 
నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది. ఇప్పుడు 
పిలిపించింది రాజు కాదు; రాజుగారి పెద్ద 
భార్య. మంత్రి రాజమందిరానికి వెళ్ళేలోగా 
రాజుగారి శయ్యసమీపంలో రాజవైద్యులూ, 
రాజపురోహితుడూ, పెద్దరాణీ ఉన్నారు. 

మంత్రిని చూడగానే మహారాణి, “రాజు 
గారు ఉన్నట్టుండి గుండె పట్టుకుని,స్పహ 
తప్పి పడిపోయారు,” అని కొంతసేపు 
ఆగి, “మహామంత్రీ! యువరాజు సుశేముణ్ణి 
వెంటనే పిలిపించాలి,” అన్నది. 

“చిత్తం, మహారాణీ!” అన్నాడు మంత్రి. 

“ఇప్పుడే దూతలను పంపగలవా?” 
అని అడిగింది మహారాణి. 

“ఒక్క గంటలో సిద్ధం చేస్తాను, మహా 
రాణీ! అన్నాడు మంత్రి. 

“మంచిది. ఈలోగా నా కుమారుడికి 
నేనొక లేఖ రాస్తాను. భటులను దానిని 
తీసుకువెళ్ళమనిచెప్పు,” అని అక్కడినుంచి 
హడావుడిగా లోపలికి వెళ్ళింది మహారాణి. 

మంత్రి వైద్యుడి కేసి తిరిగి, “రాజుగారి 
పరిస్థితి ఇప్పుడెలా ఉన్నది?” అని అడి 
గాడు ఆతృతగా. “మహారాజు రేపు సూర్యో 
దయం చూడ గలిగితే గొప్ప అద్భుతం 
జరిగినట్టే!” అన్నాడు రాజవైద్యుడు. 


చందమామ 


“ఎలాగైనా రాజుగారి ప్రాణాలు నిల 
బెట్టడానికి ప్రయత్నించండి. నా సహాయం 
ఏదైనా అవసరమైతే కబురు చేయండి, 
వస్తాను,” అంటూ అక్కడి నుంచి బయలు 
దేరాడు మంత్రి. 

అక్కడే వున్న రాజపురోహితుడు కూడా 
మంత్రి వెంట నడిచాడు. మంత్రి ద్వారం 
వద్ద నిలబడిన భటుఖ్ణి పిలిచి, “మేము 
రహస్యాలోచనా మందిరంలో ఉంటాము. 
సేనాధిపతిని అక్కడికి రమ్మను,” అని 
ఆజ్ఞాపించి వేగంగా ముందుకు నడి 
చాడు. 

**¥* 

యశుడు సుభద్రాదేవి భవనంలో 
ప్రవేశించి ఆమెకు చేతులు జోడించి,“తల్లీ! 
యువరాజు అశోకుడు ఉజ్జయినీ నగరం 


21 


నుంచి పంపగావచ్చాను.నాపేరుయశుడు,” 
అన్నాడు వినయంగా. 

“అలాగా నాయనా! నా బిడ్డ అశోకుణ్ణి 
చూసి ఎన్నేళ్ళయింది? నా బిడ్డ క్షేమంగా 
ఉన్నాడా?” అని అడిగింది సుభద్ర. 

“యువరాజు క్షేమంగా ఉన్నాడు తల్లి! 
అంతేకాదు; దేవత వంటి విదీశాదేవిని 


వివాహమాడాడు. వాళ్ళకు బంగారంలాంటి 
ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళను 
చూస్తే తమరు పొంగిపోగలరు,” అన్నాడు 
యశుడు సంతోషంగా. 

“నాకూ ఉజ్జయినికి రావాలనే ఉన్నది 
నాయనా! కాని మహారాజుకు ఆరోగ్యం 
బాగాలేదు. ఈ స్థితిలో బయలుదేరలేను 
కదా!” అంటూ సుభద్రాదేవి ఆగింది. 
ఆమెను రమ్మన్నట్టు పరిచారిక సైగ 


22 


చేయడంతో, లోపలికి వెళ్ళి వెంటనే 
ఆందోళనతో తిరిగి వచ్చి “రాజుగారి 
పరిస్థితి ఆందోళనకరంగా ఉందట. ఈ 
రాత్రి గడవడమే కష్టం అంటున్నారు,” 
అన్నది గద్గదస్వరంతో. 
“అలాగా!” అంటూ అక్కడి నుంచి 
బయలుదేరబోయాడు యశుడు. 
“నాయనా! రాజుగారు ఉన్నంతవరకు 
ఫరవాలేదు. ఒకవేళ జరగకూడనిది జరిగి 
పోతే మాత్రం నాకీ భవనం నరకమే 
అవుతుంది. యువరాజు సుశేముడి పట్ల 
నేనెంత మాతృ ప్రేమ కనబరచినా అతడు 
నన్ను ద్వేషిస్తూనే ఉన్నాడు. అతని తల్లి 
పట్టపురాణి నన్ను కళ్ళతో చూడలేకపోతు 
న్నది. నాయనా, నువ్వు ఇక్కడే కొన్నా 
ళ్ళుండాలి, జరగకూడనిది జరిగితే నేను 
నీతో ఉజ్జయినికి వస్తాను,” అన్నది 
సుభద్రారాణి సజలనయనాలతో. 
“తల్లీ నువ్వేమీ భయపడనవసరంలేదు. 
మిగిలిన రాణులందరూ నిన్నుచూసి భయ 
పడి, రాజమాతవని గౌరవించే రోజులు 
అట్టే దూరంలో లేవు!” అన్నాడు యశుడు. 
సుభద్రాదేవి ఏమీమాట్లాడలేకపోయింది. 
దిగ్రాంతితో చూస్తూ ఉండిపోయింది. 
“ఓర్పు వహించు తల్లీ! ఉత్తముడైన 
తమ తనయుడికోసం నా సేవలు అందిం 
చవలసిన తరుణం ఆసన్నమయింది. ఈ 
సామ్రాజ్యం భవిష్యత్తు మరికొన్ని రోజుల 
లోనే నిర్ణయమవుతుంది. నేను నిన్ను 
మాటిమాటికీ దర్శించలేను. రాజభవ 
నంలో జరిగే విషయాలను విశ్వాసపా 
త్రులైన పరిచారికలద్వారా అప్పటికప్పుడు 


చందమామ 


నాకు తెలియచేశారంటే చాలు. మిగతా 
విషయాలు నేను చూసుకుంటాను. నన్ను 
ఆశీర్వదించు తల్లీ,” అంటూ యశుడు 
సుభద్రాదేవి పాదాలకు నమస్కరించి 
అక్కడి నుంచి బయలుదేరాడు. 

*** 

రహస్యాలోచనా మందిరంలో మంత్రిని 
చూడవచ్చిన సేనాధిపతి, “మహామంత్రీ! 
సుశేముడు రాజ్యసింహాసనాన్ని అధిష్టిం 
చడం నాకు వ్యక్తిగతంగా సమ్మ తంకాదు. 
కాని సేనాధిపతిగా, సింహాసనానికి పోటీ 
అన్నప్పుడు రాజుగారి జ్యేష్టకుమారుడికి 
పట్టం కట్టడం నాబాధ్యతగా భావిస్తున్నాను,” 
అన్నాడు. 

“మీ రాజభక్తికీ, కర్తవ్య నిర్వహరణలో 
మీరు చూపుతూన్న శ్రద్ధకూ జోహార్లు!” 
అన్నాడు మంత్రి. 

“కృతజ్ఞతలు మిత్రమా!” అన్నాడు 
సేనాధిపతి. 

“అయితే, ఇక్కడ ఒకవిషయం గుర్తుం 
చుకోవాలి. మగధ సింహాసనానికి సంబం 
ధించినంతవరకు రాజపురోహితుడిదే 
నిర్ణాయకపాత్ర. మౌర్యసామ్రాజ్య స్థాపనకు 
మూలకారకుడైన చాణక్యుడు మొదట 
రాజపురోహితుడు; ఆ తరవాతే మంత్రిఅన్న 
విషయం మనం మరిచి పోకూడదు,” 
అన్నాడు మంత్రి. 

“అంటేమీ ఉద్దేశం?” అన్నాడుసేనాధిపతి. 

మంత్రి, పక్కనే కూర్చున్న రాజపురోహి 
తుడికేసి చూశాడు. 

“నేను రాజుగారికుమారులందరి జాత 
కాలనూ పరిశీలించాను. అశోకుడికి ఒక్క 


చందమామ 


డికే చక్రవర్తి అయ్యే అర్హతలున్నాయి. 
సుశేముడు సామ్రాజ్య విచ్చిత్తికి కారకుడ 
వుతాడు!” అన్నాడు రాజపురోహితుడు, 
“అలాగా! అయితే, తమఇష్టానుసారమే 
కానివ్వండి,” అన్నాడు సేనాధిపతి. 
“చాలా సంతోషం! అశోకుడంటే నాకు 
అభిమానంలేదు. కాని సామ్రాజ్య పరిరక్ష 
ణకుఇలాచేయకతప్పదు!"అన్నాడుమంత్రి. 
“నిజమే! ఆ విషయం నాకూ తెలుసు, 
అయినా, సేనాధిపతిగా ఇక్కడి విషయం 
తెలియజేస్తూ తక్షశిలకూ, ఉజ్జయినికీ 
దూతలను పంపడం నా కర్తవ్యం. వారిరు 
వురిలో ఎవరుముందుగా ఇక్కడికివస్తా 
రన్న దాన్నిబట్టి మిగిలినవిషయాలు ఆధా 
రపడి ఉంటాయి!” అన్నాడు సేనాధిపతి. 


*** 


23 


మసక చీకటి ఆవరించిన గదిలో 
యశుడు, “ ఇక్కడికి ముందుగా ఎవరు 
వస్తారన్న దాన్ని బట్టి మిగిలిన విషయాలు 
ఆధారవడి ఉంటాయి!” అన్నాడు ఇద్దరు 
నాట్యకత్తెలతో. 

ఐదేళ్ళ క్రితం అశోకుణ్ణి హతమార్చడా 
నికి వెళ్ళిన నాట్యకత్తెలే వాళ్ళు. అశోకుడు 
ప్రాణభిక్ష పెట్టడం వల్ల వాళ్ళు ఇన్నాళ్ళు 
విదీశాదేవికి పరిచారికలుగా ఉండి ఇప్పుడే 
పాటలీపుత్రానికి వచ్చారు. 

“మేమేం చేయాలో చెప్పండి?” అని 
అడిగారు నాట్యకత్తెలు. 

“యువరాజు అశోకుడు మీకు ప్రాణ 
భిక్ష పెట్టాడు కదా. దానికిప్పుడు ప్రత్యుప 
కారం చేయాలి!” అన్నాడు యశుడు,. 

“ఇప్పుడు మేము చేయవలసనదేదో 
సూటిగా చెప్పండి,” అన్నది ఒక నాట్యకత్తె. 

“మీరు సుశేముడి ప్రయాణాన్ని జాప్యం 
చేసి, అతడు ఆలస్యంగా ఇక్కడికి చేరేలా 
చూడాలి. మీకు గుర్రపుస్వారీ వచ్చుకదా? 
మీకోసం రెండు ఉత్తమ అశ్వాలనూ, 
మరిద్దరు రక్షకులనూ సిద్ధంగా ఉంచాను. 
వాళ్ళకు తక్షశిలకు దగ్గరి అడ్డుదారి 


తెలుసు. మీరు ఆ మార్గంగుండా వెళ్ళి, 
రాజదూతలకు ముందే తక్షశిల చేరుకో 
వాలి. దూతలు రేపు ఉదయమే బయలు 
దేరనున్నారు. మీరు ఈ రాత్రే బయలు 
దేరాలి,” అన్నాడు యశుడు. 

“ఈ రాత్రేనా! బయట సన్నగా వానకు 
రుస్తున్నది,” అన్నది ఒక నాట్యకత్తె. 

“యువరాజు అశోకుడు చక్రవర్తి 
అయినట్టయితే, మీ జీవితమంతా 
బంగారు వాన కురుస్తుంది!” అన్నాడు 
యకశుడు నవ్వుతూ. 

“మేము నుశేముణ్ణి మోసగించామని 
విదీశాదేవికి తెలిస్తే ఆమె హర్షించదు. 
అయినా మేము అశోకుడి బుణం తీర్చు 
కోవాలి!” అన్నారు నాట్యకత్తెలు. 

“అంతేకాదు. ఇన్నాళ్ళు సన్యాసినుల్లా 
జీవించారు. ఇప్పుడు మీ సహజ సామర్థ్యం 
ప్రదర్శించడానికి అవకాశం లభించింది 
కదా!” అన్నాడు యశుడు చిన్నగా నవ్వుతూ. 

“అది మా గత నైజం. ఇప్పుడు మారి 
పోయాం. అయినా మా గతశక్తి సామర్థ్యాలు 
2] స్థితిలో ఉన్నాయో పరీక్షిద్దాం,” అన్నారు 
నాట్యకత్తెలు నవ్వుతూ. -.(ఇంకావుంది) 


జ క వు 


10 


[తండ్రి ఆనతి.ప్రకారం అశోకుడు ఉజ్జయినిలో రాజప్రతినిధి పదవిని చేపట్టి, ప్రజారంజ 
కంగా పరిపాలన సాగించసాగాడు. మగధరాజధాని పాటలీపుత్రంలో వృద్ధుడైన రాజు 


బిందుసారుడి ఆరోగ్యం ఆందోళనకరంగా పరిణమించడంతో - తక్షశిలలో ఉన్న సుశేముణే, 
ఉజ్జయినిలో ఉన్న అశోకుణ్ణే పాటలీపుత్రానికి రప్పించాలని ప్రధాన మంత్రీ, సేనాధిపతీ 


రాజపురోహితుడూ నిర్ణయించారు. సుశేముడి ప్రయాణాన్ని జాప్యం చేయించడానికి, 
అశోకుడి మిత్రుడైన యశుడు ఇద్దరు నాట్యకత్తెలను తక్షశిలకు పంపాడు.-తరవాత। 


అశోకుడు అడవికి వేటకు వెళ్ళి, సాయం 
కాలాని కిరాజభవనానికితిరిగివచ్చి, “విదీశా! 
అడవిలో చాలాజంతువులనువేటాడి బాగా 
అలిసిపోయాను,” అన్నాడు భార్యతో. 
“తమరిప్పుడు శారీరకంగా మాత్రమే 
అలిసిపోయారు. జంతువులనూ, పక్షులనూ 
_వేటాడాలంటే, మానసికంగా కూడా అలిసి 
పోయే మంచిరోజుకోసం నేను ఎదురుచూ 
స్తున్నాను, ప్రభూ!” అన్నది విదీశాదేవి. 


“అదేమిటి దేవీ, అలా అంటున్నావు? 
రాజ్యవ్యవహారాల లో సతమతమయ్యే నా 
మనసుకు కాస్త ఆహ్లాదం కలిగించే 
వినోదం ఈ వేట ఒక్కటే కదా! అయినా 
నేను జంతువుల మాంసం తినడానికి 
వాటిని వేటాడటం లేదు కదా?” అన్నాడు 
అశోకుడు. 

“అంటే తమరు జంతువులను కేవలం 
చంపడంలో ఆనందం అనుభవిస్తున్నా 


|| “చందమామ” 


17 


రన్న మాట! అది మరీ ఘోరం ప్రభూ!” 
అన్నది విదీశాదేవి బాధగా, 

“ఈ రోజు నేనొక పెద్దపులినీ, చిరుత 
పులినీ చంపాను. ఆ దుష్టమృగాలను 
శ చంపడం ద్వారా వాటికి ఆహారంకానున్న 
జింకలు, కుందేళ్ళు వంటి అనేక సాధు 
జంతువుల ప్రాణాలను రక్షించినట్టే కదా?” 
అని అడిగాడు అశోకుడు. 

“ప్రభూ! పులులూ, సింహాలూ వినోదం 
కోసం జంతువులను చంపడం లేదు,తమ 
ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వాటిని 
చంపుతున్నాయి. అయినా, జంతువులకు 
మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు తెలియవు 
కదా! కాని మనుషులకు తెలుసు. క్రూర 
జంతువులకు సాధుజంతువులను చంపి 
తినడం సహజగుణం. పైగా అవి మరొక 


18 


విధంగా బతక లేవు. కాని వివేకవంతులైన 
మనుషుల విషయం వేరు కదా!” అన్నది 
విదీశాదేవి ప్రశాంతంగా. 
అశోకుడుభార్యమాటలకుమందహాసం 
చేశాడు. కాని ఎమీ మాట్లాడలేదు. అంతలో 
ఒకపరిచారిక లోపలికివచ్చి, అశోకుడికి 
నమస్కరించి, “వారణాశినుంచి వచ్చిన 
ఒక జ్యోతిష్కుడు తమదర్శనం కోసం 
ప్రవేశమంటపంలో వేచి ఉన్నాడు, "అన్నది. 
“జ్యోతిష్కుడా!” అన్నది విదీశాదేవి. 
“అవును దేవీ, నీకా విషయం చెప్పడం 
మరిచాను. అతడు భవిష్యత్తును చెప్పడమే 
కాదు; దానిని సాధించే సులభమార్గంకూడా 
సూచిస్తాడట. అతడు ఇక్కడి మహాకాల 
ఆలయదర్శనానికి వచ్చినట్టు ప్రముఖవర్త 
కుడులలితదత్తుడుచెప్పాడు, నేనే రమ్మ 
న్నాను,” అంటూ అక్కడినుంచి లేచి 
వెలుపలికి నడిచాడు అశోకుడు, 
జ్యోతిష్కుడూ, లలితదత్తుడూ అశోకుణ్ణి 
చూడగానే లేచి నిలబడ్డారు. జ్యోతిష్కుడు 
ఒంటినిండా కాషాయాంబరాలు ధరించి, 
నొసట పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని, 
మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఉన్నాడు, 
అశోకుడు కూర్చున్న తరవాత, జ్యోతి 
ష్కుడు ఎదో మంత్రం పఠించి, ఆయన 
కుడిచేతినిపుచ్చుకుని హస్తరేఖలను పరిశీ 
లించాడు. ఆ తరవాత కళ్ళు మూసుకుని, 
కొంతసేపటికి తెరిచి, “శుభ ఘడియలు 
ఆసన్నమయ్యాయి!” అన్నాడు నవ్వుతూ. 
“దేనికి?” అన్నాడు అశోకుడు, 
“తమరు స్వతంత్రం ప్రకటించుకోవ 
డానికి!” అన్నాడు జ్యోతిష్కుడు. 


చందమామ 


“ఎవరినుంచి?” అని అడిగాడు 
అశోకుడు ఆశ్చర్యంగా. 

“తమరు అవంతీ ప్రాంతానికి రాజయ్యే 
శుభఘడియలు సమీపించాయి. అవంతిని 
స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకునిరాజుగా 
పట్టాభిషిక్తులు కావచ్చు!” అన్నాడు జ్యోతి 
ష్కుడు. 

“అది మగధ సామాజ్యాధినేత అయిన 
మా తండ్రికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు 
అవుతుంది కదా?” అన్నాడు అశోకుడు. 

“నిజమే. అయితే, తమరు మహారాజు 
కావడానికి అదొక్కటే మార్గం! కాబట్టి దానిని 
అనుసరించడంలో తప్పులేదు. పాటలీ 
పుత్రంలో మహారాజుగారి ఆరోగ్యం ఆందో 
ళనకరంగా పరిణమించింది. యువరాజు 
సుశేముణ్ణి రాజును చేయాలని నిర్ణయిం 
చారు!” అన్నాడు జ్యోతిష్కుడు. 

“మా తండ్రి ఆరోగ్యం ఆందోళనకరంగా 
ఉందా?” అన్నాడు అశోకుడు విచారంగా. 

“అవును, అయినా తమరు పాటలీ 
పుత్రానికి వెళ్ళడానికి లేదు. వెళితే, మీ 
ప్రాణానికే ఆపద వాటిల్లుతుంది! కనీసం 
ఇంకొక్క సంవత్సరంపాటు ఉజ్జయినిని 
వదిలివెళ్ళడం క్షేమం కాదు,” అన్నాడు 
జ్యోతిష్కుడు. 

అంతలో పక్కనుంచి ఏదోశబ్దం రావ 
డంతో అశోకుడు అటుకేసి తిరిగి చూశాడు. 
కిటికీ నుంచి ఎవరో తొంగి చూస్తున్నారు. 
కోపంతో అశోకుడి కనుబొమలు ముడి 
పడ్డాయి. మరుక్షణంలో అక్కడినుంచి 
వచ్చిన యశుణ్ణి చూడగానే అశోకుడు 
నవ్వుతూ, “రా, మిత్రమా రా! కిటికీ 


చందమామ 


నుంచి తొంగి చూసే సాహసం చేసిందె 


వరా? అని ఆశ్చర్యపోయాను,” అన్నాడు. 

“ఇక మేము సెలవుతీసుకుంటాము!” 
అన్నాడు లలితదత్తుడు అశోకుడితో. 

“ఒక్క అడుగు ముందుకు వేయడా 
నికి సాధ్యపడదు!” అన్నాడు యశుడు 
తన ఒరలోని కత్తిమీద చేయివేస్తూ. 

“యువరాజుగారి సమక్షంలోనే వారి 
అతిథికి జరిగే మర్యాద ఇదా?” అన్నాడు 
జ్యోతిష్కుడు బాధగా. 

“శత్రు గూఢచారులను ఇంతకన్నా- 
ఘనంగానే సత్కరించాలి!' అంటూ 
యశుడు జ్యోతిష్కుడి చేయిని వడిసి 
పట్టుకుని, “శిఖరసేనా! నువ్వు నన్నెరుగవు. 
కాని నిన్నునేనుబాగా ఎరుగుదును. పాటలీ 
పుత్రంలో నువ్వు సుశేముడి తమ్ములతో 


19 


కలిసి తిరగడం నేను చూశాను. మగధ 
సామ్రాజ్యానికి అశోకుణ్ణి మహారాజును 
చేయకూడదని భావించే వాళ్ళలో నువ్వు 
ఒకడివి. ప్రాణాలపై ఆశవున్నట్టయ్రితే ఏ 
పథకంతో ఇక్కడికి వచ్చావో మర్యాదగా 
చెప్పు!” అని గద్దించాడు. 
జ్యోతిష్కుడి ముఖం వెలవెలబోయింది. 
లలితదత్తుడు భయంతో వణకసాగాడు. 
యశుడు, “ఎవరక్కడ?” అని చేతులు 
చరచగానే ఇద్దరుభటులువచ్చిని లబడ్డారు. 
“ఈ దుర్మార్గులను కాళ్ళు చేతులు 
బంధించి కారాగారంలో వేయడానికి తమ 
అనుమతిని ప్రార్థిస్తున్నాను,” అన్నాడు 
యశుడు అశోకుడితో. 
అశోకుడు అంగీకార సూచకంగా తల 
పంకించాడు. 


20 


భటులు వాళ్ళిద్దరినీ అవతలికి లాక్కు 
పోయారు. 

“తమరిని పాటలీపుత్రం వెళ్ళకుండా 
చేయాలన్నదే ఆ దుర్మార్గు లపథకం!తమ 
సవతి సోదరులలో తమకు మద్దతునిచ్చే 
వారు ఒక్కరూ లేరు. అందరూ అసూయా 
గ్రస్తులే. రాజుగారి మరణానంతరం తమ 
రిని సింహాసనం అధిష్టించకుండా చేయా 
లని పథకాలు ఆలోచిస్తున్నారు. రాజు గారి 
ఆరోగ్యం క్షీణించింది. ఈ శిఖరసేనుడు 
తక్రశిలకు చెందిన వాడు. యువరాజు 
నుశేముడి ప్రతినిధిగా పాటలీపుత్రంలో 
పరిస్థితులను పరిశిలిస్తున్నాడు. ఈ అవంతి 
ప్రాంతానికి మాత్రం రాజు కావాలనేఆశను 
తమలో కలిగించినట్టయితే, తమ దృష్టి 
మగధ సింహాసనం మీద పడదని ఆ 
మూర్థులు కలలుకంటున్నారు!” అన్నాడు 
యశుడు ఆవేశంగా. 

ఆ తరవాత అతడు, తాను పాటలీ 
పుత్రానికి వెళ్ళి అశోకుడి తల్లిదండ్రులను 
దర్శించి మాట్లాడిన విషయం గురించి, 
రాజుగారి అనారోగ్యం కారణంగా రాజ 
ధాని రాజకీయాలలో ఎర్పడిన పరిణామా 
లను గురించీ అశోకుడికి వివరంగా 
తెలియ బేశాడు. 

“మిత్రమా! తమరు వెంటనే పాటలీ 
పుత్రానికి బయలుదేరాలి. ప్రధానమంత్రి, 
సేనాధిపతీ, రాజపురోహితుడూ మగధ 
ప్రజలక్షేమాన్ని కాంక్షించి, తమరిని రాజును 
చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. స్వార్థప 
రులైన రాజోద్యోగులు కొందరు తమ 
స్వలాభం కోసం సుశేముణ్ణి రాజును 


చందమామ 


చేయాలని ఉబలాట పడుతున్నారు. 
అయినా, పాటలీపుత్రానికి మొదట చేరు 
కునే వారికే మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యే 
అవకాశం ఎక్కువ!” అన్నాడు యశుడు. 

అశోకుడు ఎమీ మాట్లాడలేదు. గంభీర 
వదనంతో కూర్చున్నాడు. ఆయన మన 
సులో ఎవేవో ఆలోచనలు రాసాగాయి. 

కొంతసేపటికి అక్కడికి వచ్చిన విదీశా 
దేవి,యశుణ్ణిచూసి,"నమస్కారం,అన్నయ్యా! 
నువ్వు పాటలీపుత్రం నుంచి తిరిగి వచ్చిన 
విషయం తెలియనేలేదే!' అన్నది చిన్నగా 
నవ్వుతూ. 

“ఇప్పుడే వస్తున్నాను, చెల్లెమ్మా!” 
అన్నాడు యశుడు. 

విదీశాదేవి అశోకుడికేసి తిరిగి, “పాటలీ 
పుత్రం నుంచి ఇద్దరు దూతలు వచ్చారు. 
ప్రభూ, తమ దర్శనంకోసం వేచి ఉన్నారు,” 
అన్నది. 

అశోకుడు ఏమీ మాట్లాడలేదు. కాని 
యశుడు వెంటనే, “చాలా సంతోషం! ఆ 
దూతలు తెచ్చిన సందేశం ఏమిటో నాకు 
తెలుసు. యువరాజు అశోకుడు వెంటనే 
పాటలీపుత్రానికి బయలుదేరాలి. తక్షశిల 
లోని సుశేముడికి కూడా అటువంటి 
"సందేశమే పంపి ఉంటారు!” అన్నాడు. 

“యువరాజు వెంటనే బయలుదే 
రాలా?” అని అడిగింది విదీశాదేవి. 

“వెళ్ళి తీరాలి!” అన్నాడు యశుడు. 

“కారణం?” అని అడిగింది విదీశాదేవి. 

"తండ్రి మరణశయ్యపై ఉన్నప్పుడు 
పక్కనే ఉండడం తనయుడి వైతికధర్మం! 
రాజకీయంగా ఆలోచిస్తే సుశేముణ్ణి రాజ్యా 


చందమామ 


ధికారం చేపట్టకుండా చేయడానికి యువ 
రాజు రాజధానిలో ఉండడం చాలాఅవ 
సరం!” అన్నాడు యశుడు. 
"అగ్రసోదరుడికి రాజ్యాధికారం దక్క 
నీయకుండా చేయడం అన్యాయంకాదా? 
అని అడిగింది విదీశాదేవి నెమ్మదిగా. 
“ఒక తమ్ముడిగా అలా చేయడం 
అన్యాయమే. అయితే, సుశేముడు 
రాజ్యాధికారం చేపడితే అది మగధ 
సామ్రాజ్యంలోని అశేష ప్రజానీకానికి 
అన్యాయం చేసినట్టవుతుంది. అది అంత 
కన్నా అన్యాయం!” అన్నాడు యశుడు. 
ఆ సమాధానానికి విదీశాదేవి మౌనం 
వహించింది, 
యశుడు అశోకుడితో, “మిత్రమా! 
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూ 


21 


డదు! మన సైన్యంలో సగం ఇక్కడేఉం 

టుంది. మిగతా సగం మీవెంట వస్తుంది!” 

అన్నాడు దృఢమైన కంఠస్వరంతో. 
. 

అర్థరాత్రి వేళ ఒక విశాలమైన గదిలో 
పట్టు పరుపు మీద కూర్చుని, మద్యం 
సేవిస్తూ, గ్రీకుసుందరి నాట్యాన్ని చూస్తూన్న 
సుశేముడు హఠాత్తుగా అక్కడికి వచ్చిన 
ఇద్దరు నాట్యకత్తెలను చూడగానే, “మీరెలా 
ఇక్కడికి వచ్చారు?” అన్నాడు ఆశ్చర్యంగా, 

“తమరిచ్చిన రాజముద్రిక సాయంతోనే 
వచ్చాము ప్రభూ!” అన్నారు నాట్యకత్తెలు 
గలగలా నవ్వుతూ, 

“వెళ్ళిన పని పూర్తిచేయక పోగా, మూర్ధు 
ల్లాగా పట్టుబడిపోయి, అశోకుడి భార్యకు 
సరిచారికలుగా చేరిపోయారని గూఢ 
చారులద్వారావిన్నాను, అది నిజమే కదా?" 
అన్నాడు సుశేముడు, 

“అక్షరాలా నిజం ప్రభూ! అయితే, 
తమరు _ ఆదేశించిన. పనిని ఎలాగైనా 
ముగించుకుని రావాలన్న పట్టుదలతోనే 
ఇన్నాళ్ళూ అక్కడ గడిపాము," అన్నారు 
నాట్యకత్తెలు, 

“అంటే?” అని కనుబోమలు ఎగుర 
వేశాడు సుశేముడు, 

నాట్యకత్తెలు గ్రీకు సుందరికేసి 
చూశారు, 

సుశేముడు చేయి ఊపడంతో గ్రీకు 
సుందరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 

“ఇప్పుడు చెప్పండి. ఆ నీచుణ్ణ మీరు 
హతమార్చారా?” అని అడిగాడు సుశే 
ముడు, 


చందమామ 


“తమరు మాకిస్తామన్న బహుమతి 
గురించి మరిచిపోలేదు కదా? మొదట 


ఆవిషయంచెప్పండి! అన్నారు నాట్య 
కత్తెలు, 

“అదేలా మరిచిపోగలను? మగధ 
సింహాసనం అధిష్టించగానే మీ కిస్తానన్న 
బహుమతిని రెండింతలు చేస్తాను! ఆ 
పరిచారికాపుత్రుణ్ణి ఎలా హతమార్చారో 
ఇప్పుడు చెప్పండి,” అన్నాడు సుశేముడు 
పట్టరాని ఉత్సాహంతో, 

“ఒక్కసారిగా హతమార్చడంకన్నా, 
గొప్పపని చేశాం, ఆహారంలో ఒకరకమైన 
విషం కలిపొం, దానిని భుజించడంతో 
అశోకుడు పక్షనాతంపొలై పడకనుంచి 
కదలలేకుండా పడి ఉన్నాడు?” అన్నారు 
నాట్యకత్తెలు. 


23 


“విషం కాస్త ఎక్కువ కలిపి, వాడి పీడ 
సాంతం విరగడ చేయలేకపోయారా?” 
అన్నాడు సుశేముడు కాస్త నిరుత్సాహంతో. 

“ఆ పని చేసివుంటే మేము పట్టుబడి 
ఉండేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని ఎవరూ 
అనుమానించలేదు. వెళ్ళిన పనీ జయప్రద 
మయింది. లేచి పడకమీద కూర్చోలేని 
వాడు సింహాసనం అధిష్టించగలడా? 
అన్నారు నాట్యకత్తెలు. 

“ఆహా! చాలా తెలివైన పనిచేశారు?” 
అంటూ సుశేముడు పట్టరాని సంతోషంతో 
మెడలోని రత్నాలహారం తీసి నాట్యకత్తెల 
కిచ్చాడు. 

అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పు 
డయింది. 

“రావచ్చు!” అన్నాడు సుశేముడు. 

సుశేముడి ప్రధాన అంగరక్షకుడు 
లోపలికి వచ్చి, “ప్రభూ! పాటలీపుత్రం 
నుంచి ఇద్దరు దూతలు వచ్చారు. వెంటనే 
తమరిని చూడాలంటున్నారు, అన్నాడు. 

“రమ్మను,” అన్నాడు సుశేముడు. 

దూతలు వచ్చి సుశేముడికి నమస్క 
రించి, రెండు లేఖలు అందించారు. 


మొదటి లేఖ ప్రధానమంత్రీ, సేనాధిపతీ 
పంపినది. రాజు ఆరోగ్యం ఆందోళనక 
రంగా ఉందనీ వెంటనే రాజధానికి 
బయలుదేరి రమ్మనీ ఆ లేఖలో ఉన్నది, 
రెండవలేఖ ఆయన తల్లిగారు పంపినది. 
“అశోకుడు నీ కన్నా ముందు రాజధానికి 
చేరి సింహాసనానికి పోటీపడే అవకాశం 
ఉంది. కాబట్టి తక్షణమే రాజధానికి 
బయలుదేరి రావాలి! ఆలస్యంచేయవద్దు.' 
అన్నది ఆ లేఖలోని సారాంశం! 
రెండు లేఖలూ చదివిన సుశేముడు 
వాటి సందేశాలను తేలిగ్గా తీసుకుని, 
“అశోకుడికి మీరు పట్టించిన దుర్గతి 
గురించి అమాయకురాలైన మా తల్లికి 
తెలియదు పాపం! అనవసరంగా భయ 
పడుతున్నది!” అని బిగ్గరగా నవ్వి, “నేనేం 
త్వరపడనవసరం లేదు. రేపు నన్ను 
చూడడానికి ఒక గ్రీకు వర్తకుడు వస్తు 
న్నాడు. అతని సరుకులు తక్షశిలలో 
అమ్ముకోవడానికి అనుమతించాను. 
దానికి ప్రత్యుపకారంగా ఆమిత్రుడు నాకొక 


పెద్ద మణిని బహూకరించనున్నాడు!” 


అన్నాడు. -(ఇంకావుంది) 


of iran) J). 


_—_———™—™ 


[పాటలీపుత్రంలో రాజు బిందుసారుడి ఆరోగ్యం ఆందోళనకరంగా పరిణమించింది. తక్షశిలలో 
వున్న సుశేముణ్ణి, ఉజ్జయినిలోవున్న అశోకుణ్ణీ వెంటనే బయలుదేరి రమ్మని ప్రధానమంత్రి 
దూతలనుపంపాడు. సుశేముడి ప్రయాణాన్ని ఆలస్యంచేయించడానికి అశోకుడి మిత్రుడు యశుడు 
ఇద్దరు నాట్యకత్తెలను తక్షశిలకు పంపాడు. యశుడు ఉజ్జయినికి తిరిగి వచ్చి, జ్యోతిష్కుడిలా 
అక్కడికివచ్చిన సుశేముడి మిత్రుడి కుట్రనుబట్టబయలు చేశాడు. పాటలీపుత్రం నుంచి కబురు 


అందగానే, కొంతసైన్యంతో బయలుదేరాలని యశుడు అశోకుణ్ణి ఒప్పించాడు. 


....- అశోకుడు పాటలిపుత్రానికి బయలుదేర 
". డానికి సిద్ధమవుతూ, ఆ విషయం తెలియ 
జేయడానికి దళనాయకులను పిలిపిం 


చాడు. దళనాయకులను ఉద్దేశించి 


యశుడు ఇలా అన్నాడు: 
“మిత్రులారా! మనమందరం మన 

కర్తవ్యాలను నిర్వర్తించవలసిన సమయం 

సమీపించింది. అది మగధ సామ్రాజ్య 


భవిష్యత్తునే నిర్భయిస్తుంది.చంద్రగుప్త 


-- [తరవాత] 


మౌర్యుడు స్థాపించిన సామ్రాజ్యం మన 
కళ్ళెదుటే విచ్చిన్నం కావడం చూస్తూ, 
చేతులుకట్టుకుని కూర్చోవడమా? లేక 
దక్షతతో ముందుకు ఉరికి దానిని 
పరిరక్షించడమా? అన్నదే మనం ఇప్పుడు 
నిర్ణయించుకోవాలి!” 

“సామ్రాజ్య రక్షణకు మనం పోరాడాలి. 
మాకు మన యువరాజు పట్ల, ఆయనకు 
ఆప్తమిత్రుడైన మీ పట్ల అచంచలమైన 


స - “చందమామ” 


విశ్వాసం ఉన్నది. అది సరే; ఇప్పుడు 
మగధ సామ్రాజ్యానికి ముంచుకు వచ్చిన 
ఆపద ఏమిటి? దాని శత్రువు లెవరు?” 
అన్నాడు అవంతీ సర్వసేనాధ్యక్షుడు. 
“మిత్రులారా! మీరు రాజ్యానికి వెలు 
పలవున్న శత్రువులతో అనేకసార్లు పోరాడి 


ఉండవచ్చు. ఇప్పుడు మనం రాజ 
కుటుంబంలోనే ఏర్పడిన అంతశ్శత్రు 
వులతోనూ, వాళ్ళతో చేతులు కలిపిన 
స్వార్థపరులతోనూ పోరాడాలి. వీళ్ళు 
బాహ్యశత్రువులకన్నా భయంకరులు. 


బాహ్యశత్రువులతో పోరాడడానికి ధైర్యం. 


వుంటే చాలు. అంతశ్శత్రువులను అదుపు 
చేసి అంతమొందించడానికి ధైర్యంతో 
పాటు అచంచలమైన విశ్వాసం, చిత్తశుద్ధి 
కావాలి! లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు 


18 


హృదయాలలో అచంచలమైన విశ్వాసం 
ఏర్ప డుతుంది. సరే, మహారాజు తరవాత 
మగధ సింహాసనాన్ని ఎవరు అధిరోహించ 
గలరని మీరు భావిస్తున్నారు?” అని 
అడిగాడు యశుడు. 

కొంతసేపు మౌనం తరవాత సేనాధ్య 
క్షుడు, “యువరాజు సుశేముడికి రాజ్యా 
భిషేకం చేయాలని మహారాజుగారు నిర్ణ 
యించినట్టు కొందరు మిత్రుల ద్వారా 
విన్నాను. అయితే అలా జరగకూడదని 
నేను ఆశిస్తున్నాను,” అన్నాడు. 

“ఎందుకలా ఆశిస్తున్నావు?” అని 
అడిగాడు యశుడు. 

“యువరాజు సుశేముడు దుర్మార్గుడే 
కాదు; పరమ మూర్భుడుకూడా. ఒకప్పుడు 
నేనాయనకు ఒక చురుకైన సైనికుణ్ణి 
అంగరక్షకుడిగా పంపాను. వాడు దాపుల 
నిలబడి వుండగా - ఎదో ఎగురుతూన్న 
పక్షి తన తలపాగా మీద రెట్టవేసిందని, 
సుశేముడు ఆ అంగరక్షకుడికి మరణశిక్ష 
విధించాడు. అటువంటి దుందుడుకు 
స్వభావంగల మూర్జుడు రాజైతే, ప్రజల 
పరిస్థితిని ఊహించలేకుండా ఉన్నాను,” 
అన్నాడు సేనాధ్యక్షుడు బాధగా. 

“అలాంటప్పుడు అతన్ని రాజ్యాధికారా 
నికి రానీయకుండా మన - ప్రయత్నం 
మనం చేయాలి కదా! మరొక్క విషయం. 
యువరాజు అశోకుడు మగధ సింహాసనం 
అధిష్టించడానికి అర్హుడా? కాదా?” అని 
అడిగాడు యశుడు. 

“అన్నివిధాలాఅర్హుడు! అశోకుడే మగధ 
మహారాజుకావాలి! "అన్నాడు సేనాధ్యక్షుడు. 


చందమామ 


అతని అభిప్రాయాన్ని మిగిలిన దళనా 
యకులు ఆనందోత్సాహాలతో ఆమోదిం 
చారు. 

“మంచిది! మీ న్యాయమైన కోరికను 
అభినందిస్తున్నాను. అయితే, మనకు 
న్యాయమైన కోరిక ఉన్నంతమాత్రాన, 
ఊరుకుంటే అదినెరవేరదు. దానిని సాధిం 
చడానికి శాయశక్తులా పోరాడాలి. యువ 
రాజు అశోకుడు మగధ సింహాసనం 
అధిష్టించాలంటే - అందుకుమనం మన 
ఖడ్గబలంతో రాజమార్గం నిర్మించాలి! 
దానికెంతో ధైర్యసాహసాలు కావాలి! త్యాగం 
చేయాలి. అందుకు మీరు సెద్ధంగాఉున్నారా?” 
అనిఅడిగాడు యశుడు ఆవేశంగా. 

“యువరాజుకోసం ప్రాణాలర్చించడాని 
కైనామేము సిద్ధంగా ఉన్నాం?” అన్నారు 
దళనాయకులందరూ ఎకకంఠంతో. 

యువరాజు అశోకుడు అప్పుడే అక్క 
డికి వచ్చాడు. 

“కాబోయే మగధ మహారాజు యువ 
రాజు అశోకులవారికి నమస్కారం!” అన్నాడు 
సేనాధ్యక్షుడు. మిగతా దళనాయకులు 
అశోకుడికి తలలువంచి నమస్కరించారు. 

“ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం 
చేయకూడదు. ఇక్కడ ఏఏ దళనాయ 
కులు ఉండాలో సేనాధ్యక్షుడే నిర్ణయిం 
చాలి. అవసరమైతే వాళ్ళు పోరాడి రాజ 
భవనాన్ని రక్షించవలసివుంటుంది. మిగి 
లిన వాళ్ళందరూ తమ దళాలతో తెల్లవారక 
ముందే యువరాజు వెంట పాటలీ 
పుత్రానికి బయలుదేరాలి!” అని ఆజ్ఞాపిం 

ఒచాడు యశుడు. 


చందమామ 


దళనాయకులు అంగీకార సూచకంగా 


చేతులు పైకెత్తారు. 

“మిత్రులారా! మా పితామహుడు స్థాపెం 
చిన మగధ సామ్రాజ్య సంరక్షణ కోసం, 
ఈ క్లిష్ట పరిస్థితులలో మీరు అందజేస్తున్న 
సహకారాన్ని, నేనెన్నడూ మరువను,” 
అన్నాడు అశోకుడు. 

KKK 

“ప్రభూ! మహారాజుగారు మరణిం 
చారు?” అంటూ ఒక దూత లోపలికి 
వచ్చాడు. 

ఆ గదిలో ఇద్దరు గ్రీకువర్తకులతో కలిసి 
మద్యం సేవిస్తున్న యువరాజు సుశేముడు 
ఇబ్బందిగా చూస్తూ తలపైకెత్తాడు. వాళ్ళ 
ముందున్న మేజా మీద పెద్ద వజ్రం 
వింతకాంతులు వెదజల్లుతున్నది. 


“ఈ వార్తను తెచ్చినందుకు బహుమ 
తిగా నీకీ వజ్రాన్ని ఇస్తాననుకుంటున్నావా? 
నిన్ను ఇక్కడికి అనుమతించిందెవరు?” 
అన్నాడు సుశేముడు తన ఆనందానికి 
అంతరాయం కలిగిందన్న ఆగ్రహంతో, 

“తమరే అనుమతించారు ప్రభూ!” 
అన్నాడు అక్కడే నిలబడిన సుశేముడి 
ఆంతరంగిక సలహాదారు సుబాహుడు. 

“అలాగా!” అంటూ సుశేముడు కొంత 
స్థిమితపడి, “నా తండ్రి మరణించాడా?” 
అన్నాడు. 

“అవును, ప్రభూ! ప్రధానమంత్రి నుంచి 
వచ్చిన వర్తమానం ఇక్కడే ఉన్నది?” 
అన్నాడు సుబాహుడు. 

“ప్రధానమంత్రి! నేను రాజుగా పట్టాభి 
షిక్తుడైన మరుక్షణమే ఆ ఖల్లాటకుణ్ణి 


20 


దాపులనున్న తటాకంలో ముంచి చంపు 
తాను,” అంటూ లేచినిలబడిన సుశే 
ముడు గ్రీకువర్తకులకేసి తిరిగి, “సరి! 
తరవాత కలుద్దాం!” అన్నాడు. 

ఇద్దరు వర్తకుల చూపులూ ఒక్కసారిగా 
మేజా మీదవున్న వజ్రంమీద పడ్డాయి. 
తక్షశిలలో వ్యాపారం చేసుకోవడానికి 
అనుమతించగలడన్న ఆశతో, వాళ్ళు సుశే 
ముడికి విలువైన వజ్రాన్ని బహుమతిగా 
ఇచ్చారు. కాని దానికి సంబంధించిన 
ఆనతి ఇంకా జారీకాలేదు. 

సుశేముడు ఆవజ్రాన్ని చేతిలోకి తీసు 
కుని; “మరికొన్ని వజ్రాలతో పాటలిపుత్రా 
నికిరండి. తక్షశిలలో మాత్రమేకాదు; మగధ 
దేశమంతటా వర్తకం చేసుకునే హక్కును 
మీకు ఇస్తాను,” అంటూ పకపకా నవ్వాడు. 

వర్తకులు మౌనంగా నిలబడ్డారు. 

“నా మాటలు మీకు అర్థంకాలేదా?” 
అన్నాడు సుశేముడు మెరుస్తూన్న కళ్ళతో. 

“తమ పట్టాభిషేకం నిరాటంకంగా 
జరిగిపోవాలని ఆశిస్తున్నాము, ప్రభూ!” 
అన్నారు వర్తకులు. 

“ఇప్పుడే నేను పాటలిపుత్రానికి బయ 
లుదేరాలి. సుబాహూ! మన దళనాయ 
కులను రప్పించు,” అన్నాడు సుశేముడు. 

“సైన్యంతో వెళ్ళడం ఉత్తమం!” అన్న 
మాటలు వెనకనుంచి వినిపించాయి. 

సుశేముడు తలత్రిప్పె చూశాడు. ఆమాట 
అన్నవాడు పాటలీపుత్రంలోని అతని 
ప్రధాన గూఢచారి. 

“ఏమిటా తొందర? ఎందుకలా రొప్పు 
తున్నావు?” అని అడిగాడు సుశేముడు. 


చ 0 ద మామ 


“ప్రభూ! నేను ఇప్పుడే పాటలిపుత్రం 
నుంచి వస్తున్నాను. యువరాజు అశోకుడు 
పాటలీపుత్రం చేరుకోనున్నాడు!” అన్నాడు 
గూఢచారి. 

“అర్థరహితంగా వాగకు! నువ్వంటూన్న 
యువరాజు అశోకుడు కదలలేనిమాంసపు 
ముద్దగా, లేచి నిలబడడానికి కూడా 
వీలు కాకుండా ఉజ్జయినిలో అవస్థపడు 
తు న్నాడు!” అన్నాడు సుశేముడు హేళనగా. 

“ప్రభూ! ఆయన సైన్యంతో గుర్రాల 
మీద రాజధానికేసి దూసుకు వెళ్ళడం 
నేను నా కళ్ళారా చూశాను!” అన్నాడు 
గూఢచారి. 

“నిజంగానా!” అన్నాడు సుశేముడు 
ఇంకా నమ్మలేనట్టు. | 

“నా మాటలలో అవలేశం అబద్ధం 
వున్నా, నన్నూ ఖల్లాటకుడితో పాటు నీళ్ళ 
లోకి తోసి చంపండి.!” అన్నాడు గూఢచారి. 

“అయితే...” అంటూ సుశేముడు 
సుబాహుడికేసి చూశాడు అసహనంగా. 

“చెప్పండి, ప్రభూ!” అన్నాడు సుబాహు 
ఒక అడుగు ముందుకు వేసి. 

“ఉజ్జయిని నుంచి వచ్చిన ఆ యువ 
తులు ఎక్కడ? సుబాహూ వాళ్ళను వెంటనే 
ఇక్కడికి తీసుకురా!” అని ఆజ్ఞాపించాడు. 

“వాళ్ళెక్కడున్నారు ప్రభూ!” అని 
అడిగాడు సుబాహుడు. 

“అది, నాకెలా తెలుసు? నా దగ్గర 
బహుమతి పుచ్చుకుని తరవాత వస్తామని 
చెప్పి వెళ్ళారు. ఈ నగరంలోనే ఎక్కడో 
ఉంటారు. మన భటులు వెదికి పట్టుకో 
లేరా?” అన్నాడు సుశేముడు. 


చందమామ 


అంతలో మరొక భటుడు వచ్చి సుశే 
ముడికి నమస్కరించాడు. వాడు ఉజ్జయి 
నిలో వున్న సుశేముడి గూఢచారి. వాణ్ణి 
చూడగానే, “ఆహా! సమయానికి వచ్చావు. 
అశోకుడు పాటలిపుత్రానికి బయలుదేరా 
డని చెప్పడానికికాదుకదా నువ్వువచ్చింది! ” 
అని అడిగాడు సుశేముడు ఉత్కంఠతతో. 

“అంటే, ప్రభువులవారికి ఈ వార్త 
ముందే అందిందన్న మాట! అశోకుడు 
అటు పాటలిపుత్రానికి బయలుదేరగానే 
నేనుఇటు తక్షశిలకు వచ్చాను,” అన్నాడు 
గూఢచారి. 

“అశోడు పక్షవాతం పాలుకాలేదా?” 
అన్నాడు సుశేముడు అవేశంగా. 

“పక్రవాతమా! ఆయన మునుపటికన్నా 
ఇప్పుడుఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా 


21 


గుర్రం మీద బయలుదేరాడు, ప్రభూ!” 
అన్నాడు గూఢచారి. 

“చాలు, నోర్ముయ్‌! ఆ మోసకత్తెలను 
పట్టుకురండి! కోసి కాకులకూ, గద్దలకూ 
ఆహారంగా వేయండి.నిలువునా నిప్పుల్లో 
తగలబెట్టండి! గొంతు నులిమి చంపండి!” 
అంటూ పట్టరానిఆవేశంతో మతిచలించిన 
వాడిలా కేకలువేయసాగాడు సుశేముడు. 

KX * 

సూర్యుడు పడమటి కొండలను చేరు 
కుంటున్నాడు. రాజు బిందుసారుడి భౌతిక 
కాయాన్ని దహనంచేయడానికి నదీ తీరా 
నికి తీసుకువచ్చారు. ఆయన కుమారు 
లలో ఆరుగురు అక్కడే ఉన్నారు. రాజు 
గారి చితికి నిప్పంటించేదెవరో ఇంకా 
నిర్ణయం కాలేదు. 


22 


“ఆరుగురు కుమారులకూ ఆపనిని 
అప్పగించవచ్చా?” అని అడిగాడు సేనాధి 
పతి ప్రధానమంత్రిని. 

“అశోకుడు నగరాన్ని సమీపించాడని 
నాకు వర్తమానం అందింది. సుశేముడి 
తరవాత ఆయనే అర్హుడైన యువరాజు 
గనక, ఆయనే చితికి నిప్పంటించడం 
న్యాయమని నేను భావిస్తున్నాను” అన్నాడు 
ప్రధానమంత్రి. 

“అవును, అదే ధర్మ సమ్మతం!” 
అన్నాడు పురోహితుడు. 

“అదిగో యువరాజు అశోకుడు వచ్చే 
శాడు! "అన్నారు దూరంగానిలబడినప్రజలు. 

“యువరాజు అశోకుడు వర్ధిల్లాలి!” 
అని మిగతావాళ్ళు నినాదాలు చేశారు. 

అప్పటికే అక్కడున్న ఆరుగురు రాకు 
మారులు అదృశ్యమయ్యారు. కొంతసేప 
టికి దూరంగా కలకలం బయలుదేరింది. 

“ఏమిటది?” అని అడిగాడు ప్రధాన 
మంత్రి. + 

“రాకుమారులుఆరుగురి ఆజ్ఞప్రకారం, 
కొందరు సైనికులు యువరాజు అశోకుణ్ణి 
ఇక్కడికి రానీయకుండా అడ్డుకుంటు 
న్నారు” అని చెప్పాడు అక్కడికి పరుగెత్తుకు 
వచ్చిన ఒక రాజోద్యోగి. 

సేనాధిపతి దాపులనున్న ఎత్తయిన 
ప్రదేశాన్ని చేరి, “మన సైనికులెవ్వరూ 
యువరాజు అశోకుణ్ణి అడ్డుకోకండి! అలా 
చేసిన వారికి మరణశిక్ష తప్పదు!” అని 
హెచ్చరించాడు. 

అయినా, అంతకు ముందే రాజకు 
మారులు, కొందరు దళనాయకులకు 


చందమామ 


ETO TTT ee 1 


లంచమిచ్చి వశపరచుకుని వుండడం 
వల్ల, ఆ దళనాయకుల కింది సైనికులు, 
అశోకుడికి అడ్డుపడడానికి ప్రయత్నిం 
చారు. అశోకుడి వెనక బలమైన సైన్యం 
వస్తూన్న విషయం వాళ్ళెరుగరు! 

“యువరాజు అశోకుడికి అడ్డుపడే 
వాళ్ళందరినీ హతమార్చండి!” అని ఆజ్ఞా 
పించాడు యశుడు. 

“యువరాజు అశోకుణ్ణి రక్షించాలని 
మన సైనికులను ఆజ్ఞాపిస్తున్నాను!” గట్టిగా 
అరిచాడు సేనాధిపతి. 

“దహన సంస్కారానికి తగిన సమయం 
ఆసన్నమయింది, ఇప్పుడేంచేయడానికీ 
తోచడం లేదు!” అన్నాడు పురోహితుడు. 

అంతలో అశోకుడు అక్కడికి వచ్చాడు! 

“యువరాజులవారికి స్వాగతం! ఈ 
సమయంలో తమరు ఇలాంటి పరిస్థితిని 
ఎదుర్కోవ లసిరావ డం విచారకరం! అయినా, 
అదృష్టవశాత్తు నిరపాయకరంగా బయట 
పడ్డారు. అంతేచాలు! "అన్నాడుప్రధాన మంత్రి. 

“మండుతూన్న కాగడాను అందుకుని 
మీ తండ్రిగారి చితికి నిప్పంటించండి!” 
అన్నాడు రాజపురోహితుడు. 


కొన్ని నిమిషాలలో ఆ తంతు పూర్త 
యింది! 

“సింహాసనం ఖాళీగా ఉండకూడదు. . 
రాజుగారిచితికి నిప్పంటించిన వారే సింహా 
సనానికి వారసులవుతారు. ఈ రాత్రికే 
తమ మకుటాభిషేకం జరగాలి. కావలసిన 
ఏర్పాట్లుచేశాను!” అన్నాడు ప్రధానమంత్రి. 

“నేను పరిపాలనాధికారాన్నిచేపడతాను. 
అయితే, మకుటాభిషేకోత్సవం అప్పుడే 
వద్దు. నేను మహారాజు కావడానికి రాజోద్యో 
గులూ, ప్రముఖులూ, సామంతులూ సుము 
ఖంగా ఉన్నారా- అని మొదట తెలుసుకో 
వాలి!” అన్నాడు అశోకుడు గంభీరంగా. 

“ఉన్నతమైన మీ మనోప్రవృత్తిని మీ 
మాటలు చాటుతున్నాయి!” అన్నాడు 
ప్రధానమంత్రి. 

అశోకుణ్ణి హతమార్చడానికి వచ్చిన 
వాళ్ళందరూ హతులయ్యారని తెలియ 
డానికి మరొక గంటసేపు పట్టింది. హతు 
లైన వారిలో ఆరుగురు రాకుమారులూ 
ఉన్నారు. రాజభవనం అంతటా శోకం 
అలముకున్నది. రాణులూ, పరిచారికలూ 
దీనంగా వి లపించసాగారు! - (ఇంకావుంది) 


[తన తదనతరం మగధ సింహాసనానికి వారసుడు ఎవరని ప్రకటించకుండానే రాజు బిందుసారుడు 
మరణించాడు. తక్షశిలకు రాజు మరణవార్త అందినప్పటికీ సుశేముడు అక్కడినుంచి కదలలేదు. 
అశోకుడు ఉజ్జయిని నుంచి కొంత సైన్యంతో పాటలీపుత్రం చేరుకున్నాడు. తనను హతమార్చడానికి 
ప్రయత్నించిన ఆరుగురు రాకుమారులను వధించి, ముందుకు వెళ్ళి, పెద్దల కోరిక ప్రకారం 
తండ్రి చితికి నిప్పంటించాడు. అన్ని విధాలా అర్హుడైన యువరాజుఅశోకుణ్ణే రాజుగా పట్టాభిషిక్తుణ్ణ 


చేయాలని ప్రధానమంత్రీ, రాజపురోహితుడూ, సేనాధిపతీ నిర్ణయించారు. 


బిందుసార మహారాజు మరణించాడన్న 
విచారంతో వున్న మగధ ప్రజలు, రాజ 
కుమారులు కూడా హతులయ్యారని తెలిసి 
మరింత విషాదానికి లోనయ్యారు. అయినా 
రాజకుమారుల మరణానికి వాళ్ళే కార 
కులనీ, వాళ్ళ దుర్మార్గమే వాళ్ళ నాశనానికి 
దారి తీసిందనీ గ్రహించి ఊరట చెందారు. 

అర్థరాత్రి సమయంలో ప్రధానమంత్రి 
అశోకుడికి రాజ్యాధికారం అప్పగించాడు. 


రా తరవాత] 


అశోకుడు సింహాసనం అధిష్టించాడు 
గాని, కిరీటం ధరించలేదు. “ఈ విషాద 
పరిస్థితిలో రాజ్యాభిషేకానికి నా మనసు 
అంగీకరించడంలేదు. ఇప్పుడు మకుటాభి 
'షేకోత్సవం వద్దు!” అన్నాడు అశోకుడు. 

మంత్రులూ, సేనాధిపతీ అశోకుడి 
అభిప్రాయాన్ని అభినందించి, అంగీకరిం 
చారు. కాని వారిలో ఏ ఒక్కరు గానీ 
ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఎందు 


[ “చందమామ” ] 


కంటే, తక్షశిల నుంచి రాజుగారి జ్యేష్ట 
కుమారుడు సుశేముడు ఏ క్షణాన వచ్చి 
ఎటువంటి అఘాయిత్యానికి పూనుకుం 
టాడో అని దిగులుపడసాగారు. 


తక్షశిలలో సుశేముడు, నాట్యకత్తెలు 
వంచనతో చెప్పిన మాటలనే ఇంకా 
నమ్ముకుని, అశోకుడు కదలలేని స్థితిలో 
పడివున్నాడని ఊహించుకుంటూ కాలయా 
పన చేయసాగాడు. సుశేముడి తల్లి, 
మళ్ళీ తన కుమారుడికి రహస్యంగా ఒక 
లేఖ పంపింది. “తండ్రి మరణించాడు. 
కానీ, నువ్వు ఇప్పుడు పాటలీపుత్రానికి 
రావద్దు!” అని ఆ లేఖలో ఉన్నది. ఆ 
లేఖను చదవగానే సుశేముడు ఒక్క 
క్షణం దిగ్రాంతి చెందాడు. లేఖ తెచ్చిన 
దూతకేసి ఆగ్రహంగా చూశాడు. 


18 


మహారాజు బిందుసారుడి దహన 
సంస్కారానికి ముందు జరిగిన పోరాటం 
గురించీ, రాకుమారుల మరణం గురించీ, 
ఆ తరవాత అశోకుడు రాజ్యాధికారాన్ని 
చేపట్టిన విషయం గరించీ దూత సుశేము 
డికి తెలియచెప్పాడు. 

“ఆహా।! ఎంతఘోరం జరిగిపోయింది! 
ఆ పరిచారికాపుత్రుణ్ణి ఇక ప్రాణాలతో 
వదలకూడదు. ఈ క్షణమే నా ఖడ్గంతో 
తెగనరుకుతాను! పాటలీపుత్రానికి బయలు 
దేరాలి; దళానాయకులను పిలవండి!” 
అని కేకవేశాడు సుశేముడు. 

“మహారాణిగారు తమర్ని ఇప్పుడే రావ 
ద్దనిహెచ్చరించారుకదా?” అన్నాడు దూత 
వినయంగా చేతులు జోడించి. 

“నోర్ముయ్‌!” అని దూతను కిందికి 
తోసి, “నా మాటకు ఎదురాడకు. నన్ను 
కాబోయే రాజుగా నా తండ్రి నిర్ణయించాడు 
కదా? నేను దహనసంస్కారానికి రావడా 
నికి కొంత ఆలస్యమైనంత మాత్రాన మా 
తండ్రి నిర్ణయాన్నికాదనడానికి, ఆ దుర్మా 
ర్గులు ఎవరు? ఇదంతా ఆ గుంటనక్క 
ఖల్లాటకుడి కుట్ర! ఆనీచుడే నా ఖడ్గానికి 
మొదటి బలికావాలి!” అంటూ సుశేముడు 
తోక తొక్కిన త్రాచులా బుస్సున లేచాడు. 

we 

యువరాజు సుశేముడు తక్షశిలలో 
వున్న సైన్యాన్ని వెంటబెట్టుకుని పాటలీ 
పుత్రంకేసి వస్తున్నాడని తెలియగానే ప్రధాన 
మంత్రీ, సేనాధిపతీ తీవ్రమైన ఆందోళనకు 
గురయ్యారు. కర్తవ్యం గురించి చర్చించ 
డానికి అశోకుడు వాళ్ళందరినీ పిలిపిం 


చందమామ 


= చాడు. అందరూ రహస్యాలోచన మంది 
రంలో సమావేశమయ్యారు. అశోకుడు 
వారిని, “సుశేముడు సైన్యంతో వస్తూన్న 
విషయం మీకుతెలిసి వుంటుంది. ఈ 
స్థితిలో మీసలహా ఏమిటి?” అని అడిగాడు. 

ఏ ఒక్కరుగాని నోరు తెరవలేదు. 
అలముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిన్తూ అశో 
కుడు మళ్ళీ, “మిత్రులారా! మౌనంవహిం 
చడానికి ఇది సమయం కాదు. మగధ 
రాజ్య శ్రేయోభిలాషులుగా మీ సలహా 
కోరుతున్నాను,” అన్నాడు గంభీరంగా. 

“ప్రభూ! మకుటాభిషేకం ఇప్పుడు 
వద్దన్నది తమరేతప్ప మేముకాదు. అయినా 
తమరే మాకు. మహారాజు. శత్రువు తన 
మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఒకరాజు 
ఏంచేయాలో అదే మీరు చేయండి. మహా 
రాజుగా ఆ నిర్ణయం మీరే తీసుకోవాలి!” 
అంటూ ప్రధానమంత్రి ఖల్లాటకుడు ఇతర 
మంత్రులకేసిచూశాడు. 

వాళ్ళందరూ ముక్తకంఠంతో, “యుద్ధం 
తప్పదు!” అన్నారు. 

“మీసలహాకు కృతజ్ఞుణ్థి! అయితే ఒక్క 
విషయం. నేను సుశేముడికి ఒక అవకాశం 
ఇవ్వదలచాను,” అన్నాడు అశోకుడు. 

“ఏమిటది?” అని అడిగాడు ప్రధాన 
మంత్రి. 

“సుశేముడు శాంతంగా తిరిగివెళ్ళిన 
ట్టయితే తక్షశిలలోఇప్పటిలాగే రాజ ప్రతి 
నిధిగా కొనసాగవచ్చు! "అన్నాడు అశోకుడు. 

“రాజ ప్రతినిధిగా సుశేముడు మీకు 
లోబడి. వుండడం అసంభవం. ఒకవేళ 
తిరిగి వెళ్ళినా, ఆయన స్వతంత్రం ప్రకటిం 


చందమామ 


చుకోగలడు. అది మిగిలిన వారిని కూడా 
తప్పు దారిపట్టించి, రాజ్యంలో అశాంతికి 
దారితీయగలదని శంకిస్తున్నాను,” అన్నాడు 
ఒక మంత్రి. 

ప్రధానమంత్రి కొంతసేపు మౌనంగా 
ఆలోచించి, “మంత్రిమాటలలో ఏమాత్రం 
అతిశయోక్తిలేదు. ఆయన ఊహ అక్షరాలా 
నిజమవుతుంది. అయినా, మన రాజుగారి 
ఉద్దేశం- కూడా చాలా ఉదాత్తమైనది. 
సుశేముడు శాంతంగా తక్షశిలకు తిరిగి 
వెళ్ళి, రాజప్రతినిధిగా కొనసాగడానికి అవ 
కాశం ఇవ్వడంలో తప్పులేదు. ఒకవేళ 
ఆయన తక్షశిలకువెళ్ళి స్వతంత్రం ప్రకటిం 
చుకునే ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు 
అవసరమైన చర్యలు తీసుకోవచ్చు!” 
అన్నాడు. 


“ఈ విషయాన్ని సుశేముడికి ముందే 
తెలియజేయడం ఎలా?” అని అడిగాడు 
అశోకుడు. 

“అ పనిని నేనే చేస్తాను. నగరం పాలి 
మేరలో ద్వారతోరణం ఏర్పాటు చేసి, 
చేతిలో వుష్పహారంతో నుశేముడికి 
స్వాగతం చెబుతాను. ఒకరిద్దరు పెద్దలు 
తప్ప నా చుట్టూ ఆయుధాలు ధరించిన 
సైనికులెవ్వరూ ఉండకూడదు. మేము 
యుద్ధానికి సిద్ధంగాలేమనీ, శాంతిమంత 
నాలకు కాచుకుని ఉన్నామనీ సుశేముడికి 
అర్థమవుతుంది. ఆయన దగ్గరికి రాగానే 
పుష్పహారంవేసి తమ ప్రతిపాదనను తెలియ 
జేస్తాను,” అన్నాడు ప్రధానమంత్రి. 

“మీ థైర్యాన్నీ, వివేకాన్నీ అభినందిస్తు 
న్నాను. ప్రధానమంత్రీ! అయినా, తమ 


20 


ప్రాణాలకు ఆపద వాటిల్లుతుందేమోనని 
భయపడుతున్నాను,” అన్నాడు అశోకుడు. 

“నేను చేయబోయే పని అపాయకరమై 
నదే. కాని, యువరాజు నన్ను చంపడం 
ద్వారా సాధించేదేమీ ఉండదు: అదిఆయన 
ప్రాణాలకే ముప్పు అవుతుంది. అయినా, 
మగధ సామ్రాజ్య రక్షణకూ, శాంతికీ నా 
ప్రాణాలర్చించడానికి సిద్ధంగా ఉన్నాను,” 
అన్నాడు ప్రధానమంత్రి. 

“మి రాజభక్తి శ్లాఘనీయమైనది. మీ 
సాహసం జయప్రదం కావాలని కాంక్షిస్తు 
న్నాను,” అన్నాడు అశోకుడు. 

సుశేముడు నగరం శివార్లను సమీపించ 
డానికి ముందే ఖల్లాటకుడు నగర ప్రవేశ 
ద్వారం దగ్గరికి చేరాడు. సుశేముడు 
దూరంగా కనిపించగానే చేతిలో పుష్పహారం 
పట్టుకుని నిలబడ్డాడు. 

నగరాన్ని సమీపించే కొద్దీ సుశేముడిలో 
ఆగ్రహం పెల్లుబకసాగింది. “నేను రాజ 
భవనంలోకి ప్రవేశించి సింహాసనం అధి 
ష్టించేంతవరకు మార్గమధ్యంలో ఎవరు 
అడ్డువడినా సరే హతమార్చండి!” అని 
సైనికులను హెచ్చరిస్తూ గుర్రంపై తుపా 
నులా ముందుకు రాసాగాడు. 

సుశేముడు ద్వారాన్ని సమీపించగానే 
ప్రధానమంత్రి పుష్పమాలను పైకెత్తి స్వాగతం 
అన్నట్టు అతన్ని ఆపబోయాడు. సుశేముడు 
ఒక్కక్షణం ఆగాడు. కానిఅంతలోనే, 
“దుర్మార్గుడా! నువ్వు ఇక్కడే ఉన్నావా?” 
అంటూ కత్తిదూశాడు. 

“యువరాజా! ఆగండి...” అంటూ 
ప్రధానమంత్రి ఏదో చెప్పబోయాడు. కాని 


చందమామ 


అంతలోనే సుశేముడి కత్తివేటుకు ఆయన 
తల తెగి నేలపై పడింది! 

ప్రాకారానికి ఆనుకుని వున్న భవనం 
ఉపరితలం మీద నిలబడి కింద జరిగిన 
దాన్ని పరిశీలించిన దళనాయకుడు ఆజ్ఞా 
పించగానే, గోడకు ఆవలనున్న సైనికులు 
గట్టు తెగిన వెల్లువలా సుశేముణ్ణ్జీ అతని 
సేనలనూ చుట్టుముట్టారు. దాంతో సుశే 
ముడు ఒక్క అడుగుకూడా ముందుకు 
వేయలేకపోయాడు. ప్రధానమంత్రి కుమా 
రుడూ, దళనాయకుడూ అయిన ఒక 
యువకుడు సుశేముడి తలను తెగనరి 
కాడు! దాంతో తక్షశిలనుంచి వచ్చిన 
సేనలులొంగిపోయాయి. సైనికులు జరి 
గినదానికి క్షమావణలు చెప్పుకుని 
మగధ సైన్యం లోకలిసిపోయారు. 

శాంతిని కాంక్షించి, నిరాయుధపాణిగా 
నిలబడిన ప్రధానమంత్రి ఖల్లాటకుడికి 
వాటిల్లిన దుర్మరణానికి అశోకుడు విచా 
రించాడు.ఆయన స్థానంలో నూతన ప్రధా 
నమంత్రిగా రథగుప్పుణ్ణి నియమించాడు. 

శత్రుశేషం లేకుండా నశించడంతో 
రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొన్నాయి. 
రాజ్యపాలనలోతమరాజు అశోకుడు తాత 
చంద్రగుప్తుడంతటి సమర్థుడని వృద్ధులైన 
ప్రజలు చెప్పుకోసాగారు. 

అశోకుడికి మకుటాభిషేకోత్సవం జర 
పడానికి జ్యోతిష్కులు శుభముహూర్తం 
నిర్ణయించారు. కాని ఈ విషయంలో 
పెద్దలకు ఒక సమస్య ఎదురయింది. 
విదీశాదేవి బౌద్ధమతావలంబిని. ఆమెను 
మగధ సామ్రాజ్య మహారాజ్జిగా అంగీకరోం 


చందమామ 


చడానికి ఆస్థాన పురోహితులు సుముఖత 
చూప లేదు. ఎందుకంటే, ఆమెకు 
హైందవమత సంప్రదాయాలపట్ల విశ్వాసం 
లేదు. దానికి తోడు ఆమె ఇటీవల 


అనారోగ్యం పాలయింది. ఆమె చాలా 
దూరం ప్రయాణం చేయడం అపాయ 
కరమని వైద్యులు సలహా ఇచ్చారు. అలా 
అని మకుటాభిషేకోత్సవాన్ని మరికొంత 
కాలం ఆలస్యం చేయడం కూడా సాధ్య 
పడదు. ఎందుకంటే ఇటువంటి శుభ 
ఘడియలు మరొక ఐదేళ్ళకుగాని రావని 
జ్యోతిష్కులు సెల విచ్చారు. రాణిగారు 
లేకుండా మకుటాభిషేకోత్సవం జరగ 
డానికి లేదు. 

ఇవన్నీ ఆలోచించి నూతన ప్రధాన 
మంత్రి రథగుప్తుడు అశోకుడితో, “ప్రభూ! 


21 


వ; వ మాక 
తమ విషయంలో ఇంతటి చొరవ చూపు 
తున్నందుకు క్షమించండి. మహారాణి 
విదీశాదేవి ఆరోగ్యం అంత బాగాలేదు. పైగా 
తమ కుమారుడు యువరాజు .మహేం 
ద్రుడికికూడాబౌద్ధమతసిద్ధాంతాలనే బోధి 
స్తున్నారు.యుద్ధంపట్ల విశ్వాసంలేని యువ 
రాజు మునుముందు తమ రాజ్యాన్నిఎలా 
రక్షించుకోగలడో ఆలోచించండి. రాజ్యం 
వీరభోజ్యం అన్నసత్యంతమరెరుగనిదికాదు. 
రాజ్యం భవిష్యత్తు దృష్ట్యా తమరు వేరొక 
రాకుమారిని వివాహమాడడం ఒక్కటే 
తరుణోపాయంగా తోస్తున్నది!” అన్నాడు. 
అశోకుడు మంత్రి ఆలోచనకు తల 
ఒగ్గలేదు. కాని విషయం తెలుసుకున్న 
విదీశాదేవి యశుడి ద్వారా -తన ఆరోగ్యం 
క్షీణించిందనీ, ఈ స్థితిలో రాజపత్నిగా 


22 


తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ 
హించజాలననీ; వేరొక రాకుమారిని వివా 
హమాడడమే అన్ని విధాలా శ్రేయస్కర 
మనీ అశోకుడికి తన ప్రార్థనగా తెలియ 
జేసింది. ఆఖరికి అశోకుడు ద్వితీయ వివా 
హానికి సమ్మతించాడు. అసంధిమిత్రను 
వివాహమాడాడు. కొన్నాళ్ళకు, జ్యోతిష్కులు 
నిర్ణయించిన శుభముహూర్తంలో అశోకు 
డికి మగధరాజ్య మకుటాభిషేకోత్సవం 
వైభహోపేతంగా జరిగింది. 

అయితే, అశోకుడు విదీశాదేవినీ, 
ఇద్దరు సంతానాన్నీ మరవలేకపోయాడు. 


1 క్రమంగా విచారానికి లోనై రాజ్యపాలనా 
' వ్యవహారాలపట్ల ఆసక్తిని కోల్పోసాగాడు. 


అశోకుడి వైఖరిని గురించి ప్రధాన 
మంత్రి సేనాధిపతిని సంప్రదించాడు. 
“మన రాజుగారు పెద్దభార్య విదీశాదేవిని 
గురించి ఆలోచిస్తూ, రాజ్య వ్యవహారాలను 
సైతం ఉదాసీనం చేస్తున్నాడు. ఇలాగే 
సాగితే ఆయన హఠాత్తుగా సింహాసనాన్ని 
త్యజించి ఉజ్జయినికి వెళ్ళి అక్కడ 
ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయిం 
చినా ఆశ్చర్యం ఉండదు. ఆయనలో 
రాజ్యకాంక్షనురగిలించి, అధికార దాహాన్నీ, 
విజయోత్సాహాన్నీ కలిగించడం మన 
కర్తవ్యం. యుద్ధాలలో విజయం సాధించి 
నప్పుడే రాజులకు ఆనందోత్సాహాలు సిద్ది 
స్తాయి. శత్రురాజులను పరాజితులను 
చేసి విజయం సాధించడంలో కలిగే 
ఆనందం అద్భుతమైనది కదా!” అన్నాడు 
ప్రధానమంత్రి రథగుప్పుడు సేనాధిపతి 
వీరసింహుడితో. 


చం ద'మామ 


వ శమ అభిప్రాయం సమంజసంగానే 
ఉన్నది: 'నమయంచూసి రాజుగారిలో 
రాజ్యకాంక్షను కలిగించడం అవసరం,” 
అన్నాడు సేనాధిపతి. 

ఆ సమయంలోనే వారసుడు లేకుండానే 
కళింగరాజుమరణించాడన్నవార్తఅందింది. 
కొందరు అధికారులే పరిపాలనా వ్యవహా 
రాలు చూస్తున్నారు. 

"ఒకనాటసాయంకాల్లం వేళ, "ప్రధాన 
మంత్రి? (ట్తజ్యానవనంలో, విహరిస్తూన్న 
అశోకుణ్ణి సమీపించి, “మహారాజా! చంద్ర 
గుప్త మౌర్యుడూ, బిందుసార మహారాజూ 
జయించాలని కలలుగని,జయించకుండా 
వదిలిన రాజ్యం కళింగ ఒక్కటే. బాలీ, 
సుమత్ర వంటి దూరద్వీపాలతో వర్తక 
వ్యాపారాలు సాగిస్తూన్న సుసంపన్న రాజ్యం 
కళింగ. ఒకరాజు కింద వివిధ వంశస్థు 
లైనపాలకులు మైత్రీ సంబంధాలు కలిగి 
వుండడం వల్ల అక్కడ ఐకమత్యానికి 
కొదువలేదు. ఇప్పుడు రాజు మరణించాడు 
గనక, పాలకులమధ్య ఐకమత్యం పటా 
పంచలుకావడంతథ్యం. కళింగను జయిం 
చడానికి ఇదొక సువర్ణావకాశం,” అన్నాడు. 


సేనాధిపతి కూడా అంతలో అక్కడికి 
వచ్చాడు. 

మంత్రి మాటలకు అశోకుడు సమా 
ధానం చెప్పలేదు. మౌనంగా ఆలోచించ 
సాగాడు. 

“మన సైన్యం చాలా సంవత్సరాలుగా 
యుద్ధంచేయలేదు. ఇలాగేసాగితే మన 
'సైనికులుసోమరులుగామారిపోయే ప్రమాదం 
వుంది. సైన్యం అంటే తరచూశిక్షణకావాలి. 
ఇలాగేసాగితే శత్రువులనుఎదిరించే శక్తిని 
కూడాకోల్పోవచ్చు!” అన్నాడు సేనాధిపతి. 

“సరే! కళింగపై దండెత్తడానికి కావల 
సిన ఏర్పాట్లన్నీచేయండి. మొదట కళిం 
గకు మన గూఢచారులను పంపండి. ఆ 
రాజ్యంలోని సేనల బలాబలాలను తెలుసు 
కోవడం వాళ్ళ మొదటి పని! ఆ తరవాత 
వాళ్ళు అక్కడి పాలకులలో ఒకరిమీద 
ఒకరికి అనుమానం కలిగే పరిస్థితులను 
సృష్టించాలి!” అన్నాడు అశోకుడు. 

“చిత్తం, ప్రభూ! మీ ఆజ్ఞను శిరసా 
వహిస్తాము!” అన్నాడు ప్రధానమంత్రి. 

కళింగపై దండయాత్రకు మగధ సిద్ధం 
కాసాగింది. - (ఇంకావుంది) 


24 


త పాటలీపుత్రం చేరుకుని, తనను హతమార్చడానికి పూనుకున్న రాకుమారులను వధించి ముందుకు 


/ 


[తండ్రి బిందుసారుడి మరణవార్త అందగానే అశోకుడు ఉజ్జయిని నుంచి కొంత సైన్యంతో 


వెళ్ళాడు. తండ్రి చితికి నిప్పంటించిన తరవాత 'పెద్దలకోరిక ప్రకారం రాజ్యాధికారం చేపట్టాడు. 
తక్షశిలనుంచి క్రోధావేశంతో బయలుదేరిన సుశేముడు దురహంకారం కొద్దీ, రాజధాని నగరద్వారం 
దగ్గరే హతుడయ్యాడు. విదీశాదేవి అనుమతి మేరకు, 'పెద్దలకోరీక ప్రకారం ఒక రాకుమారిని 
వివాహమాడి అశోకుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. కొన్నాళ్ళ తరవాత మంత్రి, సేనాధిపతుల ప్రోద్బలంతో, 


పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి చేరు 


కున్న దూత, రాజభవనంలోని విదీశాదేవిని ! 
దర్శించి, “మహారాణికి నమస్కారం!” - 


అంటూ గౌరవంతో తలవంచి చేతులు 
జోడించాడు. 


“నన్నంత ఆడంబరంగా సంబోధించ. 


వలసిన అవసరంలేదు, నాయనా! మీ 
రాజుగారు ప్రస్తుతం వివాహమాడిన అసం 
ధిమిత్ర మాత్రమే అటువంటి .గొప్ప 


కళింగపై దండెత్తడానికి పాటలీపుత్రంలో యుద్దసన్నాహాలు ఆరంభమయ్యాయి. 


- తరవాత] 


గౌరవమర్యాదలకు అర్హమైనది!” అని 
దూతను మృదువుగా వారించింది విదీశా 
డేవి... 

“క్షమించాలి, మహారాణీ! రాజుగారు 
ద్వితీయ వివాహం చేసుకున్నంత మాత్రాన 
తమరు మహారాణి కాకుండా పోరు. 
మిమ్ములనూ, మీ పిల్లలనూ రాజుగారు 
అనుక్షణం తలచుకుంటున్నారు. తమరు 
ఒకటికి రెండుసార్లు రాజుగారి ప్రాణాలను 


'“చందమామి 


నక్ష 


TL-F3 


రక్షించిన విషయం ఆయన మరువలేక 
పోతున్నారు. తమరినీ, పిల్లలనూ చూడా 
లని తహతహ లాడుతున్నారు. త్వరలో 
రాజుగారు కళింగపై దండయాత్రకు 
బయలుదేరనున్నారు. ఎంతటి వీరులకైనా 
సరే, యుద్ధంలో జయాపజయాలు ఊహిం 
చలేనివి కదా! అందువల్ల తాను దండ 
యాత్రకు బయలుదేరేలోగా తమరినీ, 
పిల్లలనూ పాటలీపుత్రంలో స్థిరపడేలా 
చేయాలని రాజుగారు ఆశిస్తున్నారు!” 
అన్నాడుదూత, అశోకుడు పంపిన లేఖను 
ఆమెకు అందిస్తూ. 

ఆ మాటలు వినగానే విదీశాదేవి 
ప్రశాంత హృదయంలో విషాద మేఘాలు 
అలముకున్నాయి. ఆమె వదనం విచార 
గ్రస్తమయింది. ఆ లేఖను ఆమె నెమ్మదిగా 
చదివింది. ఆ తరవాత ఆమె దృష్టి, 
దూరంగా ఒక చెట్టు కింద ప్రశాంతంగా 
కూర్చుని తాళపత్ర గ్రంథాలను పఠిస్తున్న 
తన పిల్లలు మహేంద్రుడు, సంఘమిత్రల 
మీదికి మళ్ళింది. 

తరవాత ఆమె దూతకేసి . తిరిగి, 
“నాయనా! ఒకప్పుడు అలజడులు చెల 
రేగిన ఈ నగరంలో, శాంతి భద్రతలు 
నెలకొనడానికి-కారణం నా భర్త. ఆయన 
ఎంతో జాగ్రత్తగా ధర్మబద్ధమైన చట్టాలను 
ప్రవేశపెట్టి, వాటిని నియమబద్ధంగా 
అమలు పరచడానికి, నిజాయితీ పరులైన 
అధికారులను నియమించాడు. సమర్థవం 
తులైన ఆ అధికారుల కారణంగా ఈ 
ప్రాంత ప్రజలతోపాటు నా పిల్లలు కూడా 
ప్రశాంతంగా జీవిస్తున్నారు. సహజమైన 


చందమామ 


ప్రశాంత వాతావరణంలో, ఉత్తములైన 
గురువుల పర్యవేక్షణలో మహేంద్రుడూ, 
సంఘమిత్రా విద్యాబుద్ధులు నేర్చుకుంటు 
న్నారు. అటువంటి పసివారిని కక్షలు, 
కావేశాలకు నిలయమై, ఇటీవలే రక్తసిక్త 
మైన రాజధానికి తీనుకురావడం 
భావ్యమా? అంతేకాదు, పూజ్యగురు 
దేవులు ఉపగుప్పులు తరచూ ఉజ్జయినికి 
విజయం చేస్తున్నారు. ఆ మహనీయుణ్ణి 
దర్శించి, సేవించడానికి మా పిల్లలు 
ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు. 
అటువంటి అరుదైన అవకాశం వాళ్ళకు 
పాటలిపుత్రంలో లభించదు కదా! అధి 
కారం కోసం, పదవులిచ్చే సుఖంకోసం 
ప్రాకులాడే రాజ్యాధికారులు తప్ప అక్కడెవ 
రున్నారు?” అని అడిగింది విచారంగా. 


19 


దూత ఇబ్బందిగా నవ్వాడు తప్ప, 
మరేమీ మాట్లాడలేదు. 


“నాయనా! రాజుగారంటే మాకెంతో 
అభిమానం, ఆరాధనాభావం ఉన్నాయి. 
అయితే, ఆయన దండయాత్ర పట్ల 
మాకేమాత్రంఆదరంలేదు. అన్నెంపున్నెం 
ఎరుగని అమాయక ప్రజలపై దాడి 
జరిపి క్రూరంగా హతమార్చడం, సంపన్న 
నగరాలను శ్మశానవాటికలుగా మార్చడం 
తప్ప ఈదండయాత్ర వల్ల ఒరిగేదేమిటి? 
ఈ. దారుణాలన్నీ మహారాజు అశోకుడి 
పేరుమీదుగా జరగడం మరీ ఘోరం! 
యుద్దాలలో భర్తలను, వుత్రులను, 
సోదరులను పోగొట్టుకుని హృదయ 
విదారకంగా విలపించే అసంఖ్యాకులైన 
అబలలను ఊహించుకుని ఎలా ఆనం 


20 


దించగలం? క్షతగాత్రులైన స్త్రీపురుషులు 
ప్రాణాలు వదులుతూ పెట్టే శాపనార్థాలు 
విని భరించగలమా? యుద్ధం అన్ని 
విధాలా అరిష్టదాయకం కదా? అందువల్ల, 
దండయాత్ర ఉద్దేశాన్ని విరమించుకున్నట్ట 
యితే, నేను పిల్లలతో రాజధానీ నగరానికి 
రాగలనని మీ మహారాజుకు నా మాటగా 
చెప్పు!” అన్నది విదీశాదేవి ఎంతో గంభీ 
రంగా. 

“మహారాణీ! కరుణాపూరితమైన మీ 
సలహాకు ప్రత్యుత్తరమిచ్చే సావకాశం 
మహారాజుకు ఉంటుందో లేదో తెలి 
యదు. ఎందుకంటే, అప్పుడే దండయా 
త్రకు రంగం సిద్ధమయింది. జైత్రయాత్రకు 
బయలుదేరేముందు తమరిని ఒకసారి 
చూసి వెళ్ళడానికి రాజుగారు ఆశించి 
ఉండవచ్చు!” అన్నాడు దూత వినయంగా. 

“అది సాధ్యం కాగలదని నేను భావిం 
చడంలేదు. అయితే, ఇక్కడినుంచే మీ 
రాజుగారి క్షేమాన్ని కోరుకుంటున్నాను. 
దాపులనున్న ప్రశాంతమైన గుహలో 
కూర్చుని ప్రార్థిస్తాను. ఆ ప్రార్థన రాజుగారికి 
యుద్ధంలో విజయం చేకూరాలని కాదు; 
ఆయన హృదయంలో వివేకం, విచక్షణా 
జ్ఞానం వికసించాలని! శాంతభావం ఉద 
యించాలని! నువ్వింత దూరం శ్రమపడి 
వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తు 
న్నాను!” అన్నది విదీశాదేవి కరుణార్ట 
నేత్రాలతో విచారంగా నవ్వుతూ. 

దూత చేతులెత్తి నమస్కరించి అక్కడి 
నుంచి బయలుదేరాడు. 

wet ఈ 


చందమామ 


4 


అశోకుడు సాయంకాలవేళ, పడమటి 
కొండలలో అస్తమిస్తూన్న సూర్యణ్ణి చూస్తూ, 
పాటలిపుత్ర రాజభవనం ఉపరితలంలో 
పచార్లు చేస్తున్నాడు. కొంతసేపటికి 
యశుడు అక్కడికి వచ్చి అశోకుడికి 
నమస్కరించాడు. కాని అశోకుడు ఏమీ 
మాట్లాడలేదు. యశుడు ఆయన మౌనా 
నికి కారణం అడిగాడు. అశోకుడు గాఢంగా 
నిట్టూర్చి, “ఈరోజు ఒకదాని వెనక ఒకటిగా 
రెండు అశుభవార్తలను వినవలసి 
వచ్చింది!” అన్నాడు. 

“ఏమిటవి?” అని అడిగాడు యశుడు. 

“కళింగ నుంచి మన గూఢచారులు 
తెచ్చిన వార్త మొదటిది! కళింగరాజు, 
వారసులు లేకుండా మరణించిన మాట 
వాస్తవమే. కాని, కళింగలోని ఇరవై ఒక్క 
పరగణాలను ఇరవై ఒక్కమంది అధికా 
రులు ఉమ్మడిగా ఒక పాలకుడిలా 
ఎంతో సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు. 
వాళ్ళ ఐకమత్యం అభేద్యం అంటున్నారు! 
క్రమిశిక్షణకు పేరుగాంచిన వాళ్ళ సైన్యం 
చాలా శక్తివంతమైనది. ఇక వర్తకవ్యాపారా 
లంటావా? రాజు మరణానంతరం కూడా 


_ ఏమాత్రం మందగించకుండా దినదినాభి 


వృద్ధి చెందుతున్నవి!” అన్నాడు అశోకుడు 
కోపంగా.. 

“సరే, రెండవ అశుభవార్త ఏమిటి?” 
అని అడిగాడు యశుడు. 

“మీ గారాల చెల్లెలు విదీశాదేవి,పిల్లలు 
అక్కడే ఆనందంగా ఉన్నారన్న సాకుతో, 
పాటలిపుత్రానికి రావడానికి నిరాకరిం 
చింది!” అన్నాడు అశోకుడు. 


చందమామ 


“మహారాజా! దానిని ఒకసాకు అని 
మీరెందుకు భావిస్తున్నారు? పెల్లలు అక్కడ 


క్ర 


నిజంగానే ఆనందంగా ఉన్నారు కదా! 
అని యశుడు కొంతసేపు ఆగి, ఆ 
తరవాత, “మహారాజు క్షమించాలి. నేను 
చెప్పబోయేది మీకు మూడవ దుర్వార్తగా 
ఉండవచ్చు!” అన్నాడు నెమ్మదిగా. 

ఎమిటి అన్నట్టు కోపంగా చూశాడు 
అశోకుడు. 

“మనువ్యాపారనౌకలు రకరకాల వస్తు 
వులతో సువర్ణ ద్వీప సముదాయానికి 
వెళ్ళిన విషయం తమరెరిగినదే. అయితే, 
జావా, సుమత్ర, బాలీమొదలైన ద్వీపాలలో 
మన వర్తకులు ను ఒక్క సరుకునూ 
అమ్మలేకపోయారు! అక్కడి ప్రజలు 
కళింగ వర్తకుల నుంచి తప్ప, కొత్త వర్త 


21 


కులు మరెవ్వరి దగ్గరా సరుకులు కొనడా 
నికి ఆసక్తి కనబరచడం లేదు. కళింగ 
,వర్తకులు ఆ ద్వీపవాసులతో అంతటి 
సత్సంబంధాలు కలిగి ఉన్నారు!” అన్నాడు 
యశుడు. 

“ఆ సత్సంబంధాలను తెగనరుకుదాం! 
కళింగను మనం పట్టుకున్న తరవాత, 
మనం అనుమతిస్తేనే కదా అక్కడ వర్తక 
వ్యాపారాలు కొనసాగగలవు? ఈ దుర్వార్త 
లన్నీ దండయాత్రకు బయలుదేరాలన్న 
నా సంకల్పాన్ని మరింత దృఢతరం 
చేస్తాయే తప్ప, ఏమాత్రం బలహీన 
పరచలేవు!” అన్నాడు అశోకుడు పట్టరాని 
ఆవేశంతో. 

అశోకుడు తన బాధను,' నిసృహను 
కప్పి పుచ్చుకోవడానికే అలా ఆవేశంతో 


22 


మాట్లాడుతున్నాడని యశుడు గ్రహిం 
చాడు. అయితే ఆ తరవాత అతడేమీ 
వమాట్లాడలేకపోయాడంు. మౌనంగా 
అక్కడినుంచి బయలుదేరాడు. 
( | wt tw షు 

దయానదీ తీరంలో వెలసిన అందమైన 
నగరం తోశాలి. నగరానికి ఆనుకునిచిన్న 
చిన్న కొండలు, చక్కటి ఉద్యాన వనాలు 
ఉన్నాయి. దయానది సరస్వతీ నదిగా 
ప్రసిద్ధిగాంచిందని పురాణాలు పేర్కొం 
టాయి. సరస్వతీ నదీతీరంలో దధీచి 
అనే మునిపుంగవుడు నివసించేవాడు. 
ఆ కాలంలోనే వృత్తాసురుడనే రాక్షసుడు 
విజృంభించి, మానవులనూ, దేవతలనూ 


,నానా విధాలుగా హింసించసాగాడు. వాణ్ణి 


హతమార్చడానికి ఇంద్రుడికి సాధ్యం 


“కాలేదు. తపోసంపన్నుడైన దధీచి ముని 


అస్థికలతో తయారైన వజ్రాయుధంతోనే 
వృత్తాసురుడికి మరణం సాధ్యమని 
ఇంద్రుడికి ధ్యానంలో తెలియ వచ్చింది. 
ఆయన ఆ విషయం దధీచికి తెలియ 
జెప్పాడు. పరోపకారమే పరమార్థంగా 
భావించి దధీచి, లోక కల్యాణం కాంక్షించి 
ఇంద్రుడి కోరికను మన్నించి, ధ్యానంలో 
కూర్చుని ప్రాణత్యాగం చేశాడు. ఇంద్రుడు 
దధీచి వెన్నెముకను తన వజ్రాయుధంగా 
మలుచుకున్నాడు. ముని అస్థికల తపో 
బలంతో, వృత్తాసురుడు ఇంద్రుడి వజ్రా 
యుధానికి హతుడయ్యాడు. మానవుల, 
దేవతల బాధలు తొలగిపోయాయి. 
దధీచి త్యాగనిరతి, ఆయన పవిత్ర 
స్మృతి తోశాలి ప్రజలను ఆదర్శ మూర్తు 


ఛ ౦ ద.మామ 


లుగా తీర్చిదిద్దాయి. ఇతరులకు సాయ 
పడడానికి వాళ్ళెప్పుడూ వెనుకాడే వారు 
కారు. బ్రాహ్మణులు అధికసంఖ్యలో 
ఉన్నప్పటికీ, అల్పసంఖ్యాకులుగా వున్న 
జైనులనూ, బౌద్దులనూ సమానంగా 
గౌరవించేవారు. సుప్రసిద్ద జైనముని 
బుషభనాధ్‌ తీర్థంకరుడు ఆ నగరానికి 
చెందినవాడే. తోశాలి ప్రజలు నగర 
మధ్యంలో బ్రహ్మాండమైన ఆయన శిలా 
విగ్రహాన్ని ప్రతిష్టించారు. దానిని మూడు 
మతాలకు చెందిన వారూ పూజించేవారు. 
మౌర్యవంశానికి ముందు మగధను పాలిం 
చిన ఒక రాజు ఆ శిలావి గ్రహాన్ని, పాటలీ 
పుత్రానికి బలవంతంగా తరలించుకుని 
వెళ్ళాడు. పాటలీపుత్రం మీదికి దండెత్తి 
వెళ్ళి, తమ శిలావి గ్రహాన్ని వెనక్కు తీసుకు 
రావాలని కళింగ రాజులు రెండు మూడు 

సార్లు ప్రయత్నించారు. కాని జైనులు 


వారిని వారించారు. “సహనంలో, క్షమా 
గుణంలో మనం ఎదుటి వారికి ఆదర్శ 
ప్రాయంగా నిలబడాలి. కళింగముని 
విగ్రహం పాటలిపుత్రాన్ని అలంకరించ 
డంలో దోషమేమీ లేదు. మనం మరొక 
విగ్రహాన్ని మన నగరంలో ప్రతిష్టించు 
కోవడమే భావ్యం!” అని రాజులకు నచ్చ 
జెప్పారు. 

కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రయత్నంలో 
ఉన్నప్పుడే కట్టకడపటి కళింగ రాజుకు 
మరణం సంభవించింది! 

రాజు మరణానంతరం రాజ్యంలో శాంతి 
భద్రతలను కాపాడడంలోనూ, వర్తక వ్యాపా 
రాలను పెంచి, కళింగరాజ్య సంపదలను 
మరింత అభివృద్ధి పరచడంలోనూ పరగ 
ణాల అధికారులు నిమగ్నులైపోయారు. 

ఆసమయంలో హఠాత్తుగా ఒకనాడు 
కళింగ రాజ్య సరిహద్దు ప్రాంతాలలో 


మగధ సైనికులు పెద్ద సంఖ్యలో గుమి _ 
గూడుతున్నారని గూఢచారుల ద్వాఠ్తా 
తెలిసి నాయకులు - అమితాశ్చర్యం. 


చెందారు. మగధ సేనలు మరెక్కడికైనా 
వెళుతూ, మార్గ మధ్యంలో తమ రాజ్యంకేసి 
వస్తున్నాయా? లేక వాటి గమ్యస్థానమే 
తమ రాజ్యమా? అని పాలకులు తీవ్రంగా 
ఆలోచించసాగారు. 

అంతలోనే మగధసేనలు భీకరమైన 
ఉప్పెనలా కళింగరాజ్యంలోకి విజృంభిం 
చాయి. ఎదురైన అమాయక ప్రజలను 
హతమారుస్తూ, మార్గమధ్యంలోని ఇళ్ళను 
తగులబెడుతూ రాజధాని తోశాలి కేసి 
దూసుకు రాసాగాయి. 

ఈవార్త అందగానే, “దుర్మార్గమైన ఈ 
దురాక్రమణను మనం ఎదుర్కోక తప్పదు. 
మగధసేనలను తిప్పికొట్టాలి!” అన్నాడు 
వృద్ధుడైన ఒకనాయకుడు. 

అందుకు మిగిలిన నాయకులందరూ 
అంగీకరించారు. హుటాహుటిగా వారివారి 
పరగణాలకు వెళ్ళి దురాక్రమణను తిప్పి 
కొట్టడానికి సిద్ధంకాసాగారు. కనీసం ఇంటి 
కొకరు సైన్యంలో చేరి రాజ్యాన్ని దురాక్ర 


మణ నుంచి కాపాడుకోవాలనీ, వాళ్ళం 
దరూ మరునాడే తోశాలి నగరం చేరుకో 
వాలనీ పట్టణాలలో, పల్లెలలో చాటింపు 
వేయించారు. 

ఆ చాటింపు విన్న ప్రజలు మొదట 
ఆందోళన చెందారు. ఆ తరవాత తమ 
ఇళ్ళల్లో ఉన్న రకరకాల ఆయుధాలను 
చేతబట్టి రాజధాని కేసి బయలుదేరారు. 
తోశాలి నగరాన్ని వదులుకుంటే కళింగ 
రాజ్యాన్నే వదులుకోవలసి వస్తుంది. కాబట్టి 
రాజధానీనగరాన్ని ఎలాగైనా కాపాడుకోవా 
లన్న పట్టుదలతో పిన్నలూ, పెద్దలూ 
యువకులూ అనే తారతమ్యం లేకుండా 
తండోపతండాలుగా రాజధాని కేసి రాసా 
గారు. 

ప్రశాంతంగా వున్న గ్రామాలనుంచి 
పురుషులందరూ వెళ్ళిపోవడంతో స్త్రీలలో 
ఏడుపులూ, వేదనలూ, రోదనలూ చెలరే 


గాయి. 

- రాజధానిని చేరిన సామాన్య యువకు 
లకు, తోశాలి లోని సైనికులు శత్రువులను 
ఎదుర్కునే మెళకువ లనునేర్చి, తగిన శిక్షణ 
ఇవ్వడం ప్రారంభించారు.- (ఇంకావుంది) 


[బిందుసారుడి మరణానంతరం యువరాజు అశోకుడు - సుశేముడు మొదలుగాగల అంతళ్ళత్రువులను 
హతమార్చాడు. పెద్దల కోరిక ప్రకారం ద్వితీయ వివాహం చేసుకుని, మగధ రాజ్యాభిషిక్తుడయ్యాడు. 
మంత్రి సేనాధిపతుల ప్రోద్బలంతో కళింగపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. మొదటి భార్య 
విదీశాదేవిని ఉజ్జయినీ నగరం నుంచి రాజధాని పాటలీపుత్రానికి తీసుకురావాలన్న అశోకుడి 
ప్రయత్నం ఫలించలేదు. కళింగ మీదికి మగధ సైన్యం రావడం చూసి కళింగ పాలకులు, ప్రజలు 


శత్రుసేనలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. 


మహారాజు అశోకుడు, సేనాధిపతి ఉన్న 
గుడారానికి వచ్చిన యశుడు, “మనం 
మెరుపుదాడి జరిపాం. అయినప్పటికీ కళింగ 
ప్రజలు దృఢంగా ఎదుర్కొంట్లున్నారు. ఇది 
చాలా ఆశ్చర్యకరమైన విషయం!” అన్నాడు. 
" “ఇంతకూ ఈ దేశానికి ఇప్పుడు రాజు 
కూడా లేడు, సామంతులే రాజ ప్రతి 
నిధులుగా పాలనా వ్యవహారాలు చూస్తు 
న్నారు!” అన్నాడు అశోకుడు, 


= తరవాత] 


అంతవరకు సైన్యానికి నాయకత్వం 
వహించిన సేనాధిపతి ఏమీ మాట్లాడలేదు. 

“ఇది మిమ్మల్ని విమర్శించడానికి 
చెప్పడం కాదు. కళింగ ప్రజల ధైర్య 
సాహసాలు మాకు అమితాశ్చర్యం కలిగి 
స్తున్నాయి,” అన్నాడు యశుడు సేనాధి 
పతికేసి తిరిగి. 

“నాకూ ఆశ్చర్యంగానే ఉన్నది. 
ఇప్పటివరకూ మనల్ని ఎదుర్కొంటూన్న 


వాళ్ళు గ్రామప్రాంతాలలోని సామాన్య 
ప్రజలే. వ్యవసాయం చేసుకుని బ్రతికే 
రైతులు ఆపత్సమయంలో, అత్యవసర 
పరిస్థితులలో కత్తులు బట్టి శత్రువుల 
మీదికి దాడి వెడలడం ఆ రాజ్యంలో 
తరతరాలుగా వస్తూన్న సంప్రదాయం. 
కళింగ సైన్యం పట్ల వాళ్ళెంతో గౌరవం 
కనబరుస్తారు!” అన్నాడు సేనాధిపతి. 
“ప్రతి ఒక్కరూ తమ రాజ్యం కోసం 
ప్రాణాలు అర్పించడానికి ఏమాత్రం 
వెనుకాడడం లేదని నేనూ విన్నాను. అది 
నిజమేనా?” అని అడిగాడు అశోకుడు. 
“నిజమే, ప్రభూ!” అన్నాడు సేనాధిపతి. 
“అంటే మహా బలోపేతమైన మగధ 
సేనలను కళింగలోని సామాన్య ప్రజలూ, 
రైతులూ తమ ధైర్యసాహసాలతో త్రిప్పి 


18 


గొట్టగలుగుతున్నారన్న మాట! అంతే కదా? 
నా ప్రథమ దండయాత్రలోనే, నా పరిస్థితి 
ఎలా పరిణమించిందో చూశారా? పరాజయం 
పాలుకాకపోయినప్పటికీ, నేను తీవ్రమైన 
ఆశాభంగానికి గురికావల సిందేనా?” అన్నాడు 
అశోకుడు ఆవేదన నిండిన ఆగ్రహంతో, 

కొంతసేపు అక్కడ గంభీరమైన నిశ్శబ్దం 
చోటుచేసుకున్నది. హఠాత్తుగా యశుడు 
కత్తిదూసి, “నా బొందెలో ప్రాణం వుండగా 
తమకు అటువంటి పరిస్థితి ఏర్పడదు 
మహారాజా!” అని సేనాధిపతికేసి తిరిగి, 
“ఎదురుపడ్డ (ప్రతి ఒక్కరినీ వివక్షత 
చూడకుండా హతమార్చమని మన దళ 
నాయకులనూ, సైనికులనూ ఆజ్ఞాపించండి. 
ఎదుటి వాళ్ళు యుద్ధానికి ఆయత్త 


_ మయ్యేంతవరకు వేచివుండనవనరం 


లేదు. సాధ్యమైనంత మందిని సాధ్యమైన 
పద్ధతిలో హతమార్చండి. వాళ్ళ సంఖ్యా 
బలం తగ్గితేనే కళింగ ప్రజలను జయించ 
గలం!” అన్నాడు ఆవేశంగా, 

రాజు గుడారం ముందు దండోరా 
శబ్దం వినిపించింది. రాజుకేదో ముఖ్యమైన 
విషయం తెలియజేయడానికి సైనికులు 
వచ్చారనడానికి అది సంకేతం. 

దూసిన కత్తితోనే గుడారం వెలుపలికి 
వెళ్ళిన యశుడు, ఒక దళనాయకుణ్ణి 
వెంటబెట్టుకుని లోపలికి వచ్చాడు. 

“తోశాలి కోట పరిసరాలలో యుద్ధం 
ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటికే 
మన సైనికులు ఐదువేలమందీ, అంతకు 
రెండింతలు కళింగులూ హతులయ్యారు. 
అయితే, ఇక్కడొక ఆశ్చర్యకరమైన 


చందమామ 


విషయం ఏమంటే ఇప్పటివరకు మన 
సేనలను ఇంత బలంగా ఎదురొడ్డి యుద్ధం 
సాగిస్తున్న వాళ్ళు నత్రమంగా శిక్షణ 
పొందిన సైనికులు కారు. అసలు సైనికులు 
కోట లోపలే ఉన్నారు!” అన్నాడు దళ 
నాయకుడు, 

“అసలు సైనికులు మన మీదికి ఉరికే 
లోగా, మన సేనలను సాధ్యమైనంత వరకు 
బలహీనపరచడమే కళింగుల యుద్ధ 
వ్యూహం!” అంటూ అశోకుడు తలపంకించి, 
“ఇక ఆలస్యం చేయడం అనర్థ దాయకం. 
యశా! మనమే మగధ సేనకు నాయకత్వం 
వహిద్దాం, పద!” అని ఆజ్ఞాపించాడు. 

అందరూ గుడారం నుంచి వెలుపలికి 
వచ్చారు. 

xxx 

యుద్ధభూమికి సమీపంలోని ఒక 
గ్రామంలో వేలాది మంది కళింగ స్త్రీలు 
చేరి, పగటిపూట వంటలు వండి, పొద్దు 
గూకగానే సైనికులకు ఆహారం అంద 
జేస్తున్నారనీ, క్షతగాత్రులకు చికిత్సలు చేస్తు 
న్నారనీ చారుల ద్వారా తెలియవచ్చింది. 
వెంటనే సేనాధిపతి సైనిక దళాలను 
వెంటబెట్టుకుని స్త్రీలు వంట చేస్తూన్న 
గ్రామాన్ని చేరుకున్నాడు. సైనికులు గ్రామా 
న్నంతటినీ అగ్నికి ఆహుతి చేశారు. 

" అయినా స్రీలు ఏమాత్రం భయపడ 
కుండా మండుతూన్న ఇళ్ళనుంచి కట్టెలను 
లాక్కుని, శాపనార్థాలు పెడుతూ వాటితో 
సైనికులను ఎదుర్కొన్నారు. కాని కొంత 
సేపటికి వాళ్ళందరూ సైనికుల చేతుల్లో 
దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. 


చందమామ 


ఆ రోజంతా కోట సమీపంలో ఘోర 


మైన యుద్ధం జరిగింది. ఉభయపక్షాల 
లోనూ వేలాదిమంది మరణించారు. 
మరునాడు యశుడు అశోకుడి దగ్గరికి 
వెళ్ళి నమస్కరించి, “ఒక శుభవార్త 
మహారాజా! కోటకు ఒక వైపున వున్న 
బలమైన గోడ కొంచెం కూలిపోయింది. 
నిపుణులైన సైనికులను ఆ బిలంగుండా 
పంపించి, లోపలనున్న పాలకులను 
హతమార్చమని ఆజ్ఞాపించాను, పాలకులు 
హతులయ్యారంటే కోట పతనం తప్పదు. 
అంతటితో వున దండయోళ్ర 
విజయవంతంగా పరిసమాప్తమవుతుంది!” 
అన్నాడు. 

“చాలా సంతోషకరమైన వార్త తెచ్చావు, 
మిత్రమా!” అంటూ అశోకుడు యశుణ్ణి 


19 


“తోశాలి కోట ఉపరి 


కౌగిలించుకుని, 
తలంలో నిలబడి-మగధ సామ్రాజ్యంలో 
అంతర్భాగమైన ఈ కళింగ రాజ్యానికి 
నా మిత్రుడు యశుణ్ణ మగధ రాజ 
ప్రతినిధిగా నియమిస్తున్నానని ప్రకటించే 
క్షణం కోసం నేను ఎంత ఆతృతగా 
ఎదురు చూస్తున్నానో తెలుసా?” అన్నాడు 
పట్టరాని ఆనందంతో. 

యశుడు సంతోషంగా నవ్వాడు. 

యశుడి ఆజ్ఞ ప్రకారమే మగధ సేనాధి 
పతి తోశాలికోట లోపల వున్న సామంతు 
లైన రాజప్రతినిధుల భవనాన్ని సైన్యంతో 
చుట్టుముట్టాడు: వారు మొత్తం ఇరవైఒక్క 
మంది ఉన్నారు. వారిలో పలువురు వృద్ధులు. 
అయినప్పటికీ శత్రువులతో వీరోచితంగా 
పోరాడి వీరమరణం పొందారు. 


20 


ఆ తరవాత అశోకుడూ, యశుడూ 
కోట లోపలికి అడుగుపెట్టారు. అశోకుణ్ణి 
చూడగానే నెత్తుటి మడుగులో చావు 
అతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక 
వృద్ధుడు, “మీరు మమ్మల్ని హతమార్చిన 
మాట నిజం. కాని, మా ఆత్మలనూ, 
అవేశాన్నీ హతమార్చలేరు. ఆ ఆవేశం, 
ఆగ్రహం తరతరాల వరకు చల్లారదు. 
మిమ్మల్నీ, నిరాయుధులైన మీ స్తీలనూ 
సర్వనాశనం చేసేంతవరకూ మా ఆవేదన 
చల్లారదు!” అన్నాడు బాధగా. 

“నిరాయుధులైన మీ స్త్రీలను చంపిన 
వారెవరు?” అని అడిగాడు అశోకుడు 
తల వెనక్కు తిప్పి. కాని ఆ ప్రశ్నకు సమా 
ధానం చెప్పేలోగానే ఆ వృద్ధుడు శాశ్వతంగా 
కన్నుమూశాడు. 

“ఆఖరికి జగత్ర్రసిద్ధమైన తోశాలి కోట 
మన వశమయింది!” అన్నాడు యశుడు. 

“కోట వశమయిందేమో నిజం. కాని 
కోట లోపల మనుషులెక్కడ?” అని అడి 
గాడు అశోకుడు ఆశ్చర్యంగా. 

“రాజ ప్రతినిధులలో ఏ ఒక్కడు ప్రాణా 
లతో వున్నా మనం ఈ కోట లోపలికి 
అడుగు పెట్టడం సాధ్యం కాదు. కోటలోని 
ప్రజలలో పలువురు హతులయ్యారు. 
కొందరు గాయపడ్డారు. కొందరు బందీ 
లుగా పట్టుబడ్డారు. అలాంటి వారిని 
నమీపంలోని దయానదీ తీరానికి తర 
లించాము,” అన్నాడు యశుడు. 

“అంటే మనం ఇప్పుడు పట్టుకున్నది 
నిర్మానుష్యమైన కోటనన్నమాట!” అన్నాడు 
అశోకుడు. ల 


ఇ 


చందమామ 


“నిర్మానుష్యమైనదేకాని, ఈ కోటలో 
కళింగ ,వ్యాపారులు తరతరాలుగా 
దూరతీరాలతో వర్తక వాణిజ్యాలు జరిపి 
కూడబెట్టిన ధనరాసులు, నిధులు చాలా 
ఉన్నాయి. ఇకపై కళింగ నౌకలు సముద్రం 
మీద సాగలేవు కదా!” అన్నాడు యశుడు. 

“కళింగ వ్యాపారులు వర్తకవాణిజ్యా 
లను ఆపివేయడంవల్ల మనకు కలిగే 
ప్రయోజనం ఏమిటి? వాళ్ళు మన రాజ్యంలో 
భాగంగా వుంటూ ఎప్పటిలాగే దూరతీరా 
లలో వర్తకవ్యాపారాలు కొనసాగించవచ్చు 
కదా?” అని అడిగాడు అశోకుడు. 

“అందుకు వాళ్ళు అంగీకరించవచ్చు. 
అయితే, తమకు బానిసలుగా కాదు; 
స్వతంత్రరాజ్య పొరులుగా!” అన్న మాటలు 
వినిపించాయి. 

ఆ మాటలు వినిపించిన వైపుకు 
తిరిగి చూశాడు అశోకుడు. క్షతగాత్రుడై 
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరొక 
సామంతు కనిపించాడు. 

“నువ్వు ఇంకా ప్రాణంతో ఉన్నావా?” 
అంటూ అశోకుడి వెనక నడుస్తూన్న దళ 
నాయకుడు-ఆ మాటలన్న సామంతును 
కత్తితో పొడిచాడు. దాంతో అతడు శాశ్వ 
తంగా కన్నుమూశాడు! 

“అనవనరంగా తొందరపడి అత 
న్నెందుకు చంపావు?” అన్నాడు అశోకుడు 
, కాస్త కోపంగా. 

“ప్రభూ! తమరు ఇక్కడ ఉన్నప్పుడు 
ఎటువంటి అజాగ్రత్తా పనికిరాదు. ఆ 
సామంతు అలా ధైర్యంగా మాట్లాడుతున్నా 
డంటే-తన వద్ద ఆయుధం దాచి వుంచ 


చందమామ 


డనే నమ్మకమేమిటి? దానిని అతడు తమ 
'పైకి విసిరే అపాయం వుంది కదా?” అంటూ 
దళనాయకుడి చర్యను సమర్థించాడు 
సేనాధిపతి. 
“అయినా, 
ఆయన అనుమతి లేకుండా ఏ పనీ 
చేయరాదని తమకు తెలియనిది కాదు 


మహారాజు సమక్షంలో, 


కదా?” అన్నాడు యశుడు. 

“క్షమించండి, ప్రభూ! ప్రభువుల క్షేమం 
పట్ల కాంక్షే నన్నాపనికి పురికొల్పింది!” 
అన్నాడు దళనాయకుడు. 

అశోకుడు, యశుడితో, “ఇటువంటి 
దారుణ పరిస్థితులు మనల్ని దుర్మార్గులుగా 
మార్చివేయగలవేమో అని అనుమానం ' 
కలుగుతున్నది!” అన్నాడు బాధగా. ఆ 
తరవాత ఆయన సేనాధిపతికేసి తిరిగి, 


21 


“నిరాయుధపాణులైన స్త్రీలను మన 
సైనికులు ఊచకోత కోశారన్నమాట వాస్తవ 


మేనా?” అని అడిగాడు. 

సేనాధిపతి తలవంచి కిందిచూపులు 
చూడసాగాడు. 

“మాట్లాడవేం? నిజం చెప్పు!” అని 
గద్దించాడు అశోకుడు మళ్ళీ. 

“వాళ్ళు నిరాయుధపాణులైన మాట 
నిజమే. కాని మన శత్రు సేనలకు ఆహార 
పానీయాలందిస్తూ పరిచర్యలు చేశారు. 
మన సైనికులకన్నా వాళ్ళెంతో సుశిక్షితులు; 
శ్రమజీవులు. కళింగ సేనలలోని ఆత్మ 
స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళను నాశనం 
చేయక తప్పలేదు!” అన్నాడు సేనాధిపతి. 

“వాళ్ళెక్కడ ఉండేవారు?” అని అడి 
గాడు అశోకుడు. 


22 


“రాజ్యం నలుమూలల నుంచీ 
వచ్చారు. ఇక్కడికి సమీపంలోని గ్రామంలో 
బస చేశారు!” అన్నాడు సేనాధిపతి. 

“నువ్వు నన్ను అక్కడికి తీసుకు 
పోవాలి!” అంటూ అశోకుడు వెనుదిరిగాడు. 

యశుడూ, సేనాధిపతీ ఆయన్ను 
అనుసరించారు. 

కోటకు వెలుపల నిలబడిన ఉపసేనాధి 
పతి రాజుకు నమస్కరించి, “ప్రభూ! లక్షకు 
పైగా కళింగ ప్రజలు హతులయ్యారు. అంత 
కన్నా ఎక్కువమంది బందీలుగా పట్టుబడ్డారు. 
యుద్ధం దాదాపు ముగిసినట్టే!” అన్నాడు. 

అశోకుడు మౌనంగా తలపంకించి 
గుర్రం అధిరోహించాడు. యశుడు, సేనాధి 
పతి కూడా ఆయన్ను అనుసరించారు. 

అంగరక్షకులు వెంటరాగా, అశోకుడు 
నగరం శివారులోని ఆ గ్రామాన్ని సమీ 
పించాడు. గ్రామం చుట్టూ నక్కలూ, 
రాబందులూ శవాలను పీక్కుతింటున్నాయి. 
అక్కడి శోకమయమైన దృశ్యాలూ, అంతకు... 
మించి నిశ్శబ్దమూ ఆయన వ్యాధలు 
భారాన్ని పెంచాయి. 

“యశా! ఇప్పుడు కళింగను జయిం 
చాము. ఇకపై నువ్వే ఈ రాజ్యానికి 
పాలకుడివి! నేను....” అశోకుడు మాటను 
పూర్తి చేసే లోగా పకపకమంటూ ఒక స్రీ 
నవ్వడం వినిపించింది. మరుక్షణమే 
యశుడు గుండెలు పట్టుకుని గుర్రంపై 
నుంచి నేలకు ఒరిగి పోయాడు, అతని 
గుండెలోకి బాణం చొచ్చుకుపోయింది! 

అశోకుడూ, సేనాధిపతీ గుర్రంపై నుంచి... 
కిందికి దిగారు. ఆ బాణం వేసిన వ్యక్తిని 


hw = 
ey Fer 


పట్టుకోమని సేనాధిపతి సైనికులను 
ఆజ్ఞాపించాడు. 

“నాకోసం వెతకనవసరంలేదు. నేను 
ఇక్కడే ఉన్నాను!” అంటూ ఒక అందమైన 
స్తీ చేతిలో బాణంతో అక్కడికి వచ్చింది. 
దళనాయకుడు ఆమెను పట్టుకున్నాడు. 

నేలకు ఒరిగిన మిత్రుడి దగ్గరికి 
వెళ్ళాడు అశోకుడు. యశుడు మాట్లా 
డడానికి ప్రయత్నించాడుగాని, సాధ్య 
పడలేదు. ఒక్క క్షణం దిగ్ర్భాంతికి లోనైన 
అశోకుడు, ఆ తరవాత స్థిమితపడి లేచి 
నిలబడి, పట్టుబడిన యువతికేసి చూస్తూ, 
“ఎంత ఘోరం తలపెట్టావు?” అన్నాడు 

“కళింగను ఎవరూ జయించలేరని 
రుజువు చేశాను. అంతేకాదు; తమరు 
మాపై మరొక పాలకుణ్ణి నియమించలేరని 
కూడా ప్రత్యక్షంగా నిరూపించాను. 
అధికారం కోసమని ఈ భూమిపై ఎవరు 
కాలుమోపినా ఇదే గతి పడుతుంది!” 
అన్నదా యువతి దృఢమైన కంఠస్వరంతో. 

“ప్రభూ, ఈ ధిక్కారం సహించరానిది. 
ఈ పాతకురాలిని చంపడానికి నన్ను అనుమ 
తించండి!” అన్నాడు దళనాయకుడు. 


“వద్దు, దళపతీ వద్దు! ఆమె కావా 
లనుకుని వుంటే మరింత హాని తలపెట్టి 
వుండవచ్చు. నాపై గురిపెట్టిన బాణం, 
మహారాజు మీదికి గురిపెట్టి వున్నట్టయితే-- 
మన దండయాత్రనే నిషయోజనంగా, 
అర్థరహితంగా మార్చివుండేది! మనకు 
తీరని పరాభవం ప్రాప్తించి ఉండేది. 
ఆమెను బ్రతకనివ్వండి...” అన్న యశుడు 
ఆపైన మాట్లాడలేకపోయాడు, 

అంతలో ఒక సైనికుడు తెచ్చిన నీళ్ళను 
అశోకుడు యకుడికి త్రాగించడానికి 
ప్రయత్నించాడు. కాని యశుడు అంతలోనే 
ప్రాణం వదిలాడు. 

అంతటా శ్మశాన ప్రశాంతత ఆవరిం 
చింది. మిత్రుడి ఆఖరి మాటలను గుర్తు చేసు 
కుంటూ అశోకుడు అతడి భౌతిక కాయం 
వద్ద చతికిలబడ్డాడు: ఆ యువతి కొద్దిగా 
భిన్నంగా బాణం గురిపెట్టి ఉన్నట్టయితే 
దండయాత్ర, విజయం నిష్ప్రయోజనం అయి 
ఉండేవి! అవును... ఈ దండయాత్రవల్లా, 
చేపట్టిన విజయంవల్లా, ఇప్పుడు మాత్రం 
సాధించిందేమిటి? అని తీవ్రంగా ఆలోచించ 
సాగాడు. --(ముగింపు వచ్చే సంచికలో) 


[కళింగ యుద్ధం ముగిసింది. విజయోత్సాహంతో అశోకుడు, తన మిత్రుడైన యకశుణ్ణి కళింగ 
ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించాలనుకున్నాడు. కాని, యశుడు అంతలోనే చాటు నుంచి 
ఒక యువతి వేసిన బాణానికి హతుడయ్యాడు. యకుడు ప్రాణం వదులుతూ తనపై బాణం వేసిన 
యువతిని శిక్షించవద్దని చెప్పాడు. మిత్రుడి మరణం ఆశోకుణ్ణి తీవ్రమైన మనోవ్యధకు గురి 
చేసింది. అస్తమిత్రుది మరణం గురించీ, అమాయకుల ప్రాణాలను బలిగొన్న కళింగ యుద్ధం 


గురించీ అశోకుడు విచారగ్రస్తమైన హృదయంతో తీవ్రంగా ఆలోచించసాగాడు. 


తోశాలీ నగర రాజభవనంలోని శవాలన్ని 
టినీ తొలగించారు. గడ్డ కట్టుకుపోయిన 
నెత్తురు మరకలతో నిండిన నేల -- 
బలమైన వానజల్లు పడడంతో పరిశుభ్ర 
మయింది. కాని రాజభవనంలోని ఒక 
* విశాల మంటపంలో కూర్చున్న అశోకుడి 
మనసు మాత్రం రకరకాల ఆలోచనలతో 
సుడులు తిరగసాగింది. యశుడికి తగిలిన 
బాణం తనకు తగిలి వుంటే పరిస్థితులు 


= తరవాత] 


ఎలా వుండేవని అశోకుడు తీవ్రంగా 
ఆలోచించసాగాడు. బాణం దెబ్బకు 
మరణించకుండా తప్పించుకున్నప్పటికీ, 
ఆయన మనసు మాత్రం ప్రాణం కోల్పో 
తున్నట్టు విలవిలలాడసాగింది. తనజీవితం 
లోని కీలకమైన వివిధ ఘట్టాలలో, 
ఆపద సమయాలలో తనకు అండగా 
నిలిచిన అప్తమిత్రుడు యశుడు -- 
జీవితంలో విడదీయలేని భాగంగా 


ఉండేవాడు. అటువంటి స్నేహితుడే 
లేడన్నప్పుడు తను సాధించిన విజయం 
ఎందుకు? జీవితంలో విజయానికున్న 
' స్థానం ఎంత? విజయం అంటే ఏమిటి? 
ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా సర్వం 
, శూన్యంగా మారిపోయే మానవ జీవితానికి 
అసలు ఒక అర్థం అంటూ వుందా? 
యశుడు తన +ప్రత్తినిధిగా కళింగను 
పరిపాలించగలడని తాను కలలు గన్నాడు. 
కాని ఒకవైపున రాజ్యంలో తన సైనికులు 


రగిల్చిన మంటలు ఆరకముందే, అతడి" 


“భౌతికకాయం దయానదీ తీరంలో 
మంటలకు ఆహుతై, పిడికెడు బూడిదగా 
మారిపోయింది! 

సేనాధిపతి అక్కడికి రాగానే ఆలోచనల 
నుంచి బయటవడిన. అశోకుడు, 


18 


“ఉజ్జయినికి దూతలను పంపావా?” 
అని అడిగాడు. 

“పంపాను ప్రభూ! తమరు సాధించిన 
కళింగ విజయాన్నీ; యుద్ధానంతరం 
యశుడు మరణించిన విషాద ఉదం 
తాన్నీ మహారాణిగారికి తెలియజేయ 
మని దూతలను పంపాను!” అన్నాడు 
సేనాధిపతి, 

“మనం సాధించిన విజయం ఆమెకు 
ఎలాంటి సంతోషాన్నీ కలిగించదు. కాని 
యశుడి మరణవార్త మాత్రం ఆమెకు 
పిడుగుపాటులా దిగ్రాంతిని కలిగించక 
మానదు. అతడు ఆమెకు నిజమైన 
సోదరుడుగా, రక్షకుడుగా ఉండేవాడు!” 
అన్నాడు అశోకుడు విచారంగా. 

“శాంతిని కాంక్షించే రాజ్యం మీదికి 
నిష్కారణంగా నువ్వు జరిపిన దండయాత్ర 
కారణంగా ఎందరెందరో స్రీ పురుషులు 
తమ సోదరులనూ, పిల్లలనూ, రక్షకులనూ, 
భర్తలనూ పోగొట్టుకున్నారు కదా? వాళ్ళను 
గురించి కూడా కొంచెం ఆలోచించు, 
మహారాజా!” అంటూ వెలుపలి నుంచి 
ఒక స్రీ కంఠస్వరం వినిపించింది. 

సేనాధిపతి వెనక్కు తిరిగి చూస్తూ, 
“నోర్ముయ్‌, పిచ్చిదానా!” అని గట్టిగా 
హెచ్చరించాడు. 

తన బాణం దెబ్బతో యశుణ్ణి హత 
మార్చిన ఆ యువతి చేతులకు సంకెళ్ళతో 
అశోకుడి ఎదుటికి వచ్చి నిలబడింది, 

“తమరే శిక్ష విధిస్తారో తెలుసుకోవాలని, 
ఆ దుర్మార్గురాలిని మీ సమక్షానికి లాక్కు 
వచ్చాను,” అన్నాడు సేనాధిషత్తి, 


చందమామ. 


అశోకుడు అమితాశ్చర్యంతో ఆ 


యువతికేసి కన్నార్పకుండా చూడసాగాడు. 

“నేను మూయకపోయినా, మీరు 
శాశ్వతంగా నా నోరు మూయిస్తారు. మీ 
ఇష్టానుసారమే కానివ్వండి. కాని ఆ పని 
చేసే ముందు నా మాటలు కూడా విని 
కాస్త నెమ్మదిగా ఆలోచించండి. పిచ్చి 
ఎవరికి? అధికార దాహంతో వేలాది 
గృహాలను నాశనం చేసి లక్షలాది 
అమాయక ప్రజలను హతమార్చిన 
వాళ్ళకా? లేక తమ ప్రజలకు జరిగిన 


దురన్యాయానికి ఆగ్రహించి ప్రతీకార , 


చర్యకు ప్రయత్నించిన వారికా? ఎవరికి, 
ఉన్మాదం? ఆలోచించండి!: నేనొక 
సామంతుని కుమార్తెను. మీ కారణంగా 
జరిగిన యుద్ధంలో నా తండ్రీ, సోదరులూ, 
మా అక్క భర్తా ప్రాణాలు కోల్పోయారు. 
ఆ దుఃఖాన్ని భరించలేక మా తల్లీ, అక్కా 
ఆత్మహత్య చేసుకున్నారు.ఇది కేవలం 
నా వ్యక్తిగతమైన విషాదం! నువ్వు 
ప్రశాంతమైన మా రాజ్యానికి తలపెట్టిన 
హాని గురించి ఆలోచించావా? దృఢకాయు 
లందరూ మరణించారు. లేదా బందీలుగా 
పట్టుబడ్డారు. దాని ఫలితంగా తరతరాలుగా 
దూరతీరాలతో నిరంతరాయంగా సాగిన 
మా నౌకా వర్తక వ్యాపారాలు అంతరించి 
పోయాయి. శ్యామల వర్గంతో ఆకాశాన్ని 
చూసి నవ్వే వరిపాలాలు ఇకపై వాటిని 
చూసే దిక్కులేక మలమల మాడిపోక 
తప్పదు. రాజ్యంలో కరువు తాండవిస్తుంది. 
చావగా మిగిలిన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు 
అకలి చావులకు గురికాక తప్పదు. 


చందమామ 


వీటంతటికీ కారణం ఏమిటి? నీ! 
రాజ్యకాంక్ష! విజేతగా నీకు నీవాళ్ళు 


జేజేలు పలకాలి! మిగిలిన రాజులు 
నిన్ను చూసి భయంతో గడగడలాడాలి! 
నీచమైన ఈ పేరాశతో నువ్వు యుద్ధా 
నికి పాల్బడడమే ఈ అనర్థాలన్నిటికీ 
మూలం!” అంటూ ఇంకా ఏదో చెప్ప 
సాగిందా యువతి. 

“చాలు, అవు!” అని గట్టిగా అరుస్తూ 
సేనాధిపతి తన కత్తి మీద చేయివేశాడు. 

“అగు, సేనాధిపతీ! ఆమెను మాట్లాడ 
నివ్వు!” అన్నాడు అశోకుడు. 

సేనాధిపతి నివ్వెరపోయి మౌనం 
వహించాడు. 

ఆ యువతి మళ్ళీ, “నీ సైనికుల చేత 
హతులైన నా ప్రజలు వెళ్ళిన చోటికి ఈ 


19 


రోజు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు 
నువ్వు వెళ్ళక తప్పదు కదా! నాకు 
పరలోకం గురించి తెలియదు. ఒకవేళ 


వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తున్నా 
రనే అనుకుందాం, అప్పుడు నీ గతి 
ఏమవుతుందో ఆలోచించావా? వాళ్ళందరూ 
ఒక్కసారిగా నీ మీదికి ఉరికితే ఏం చెయ్య 
గలవు? ఇక్కడి సేనాధిపతినీ, అంగరక్ష 
కులనూ వెంటబెట్టుకుని వెళ్ళలేవు కదా? 
ఆయుధాలు పదును పెడుతూన్న నా 
తండ్రినీ, సోదరులనూ నీ సైనికులు 
దొంగచాటుగా వచ్చి హతమార్చేశారు. 
వాళ్ళే నీకక్కడ మొట్టమొదట స్వాగతం 
పలకాలని ఆశిస్తున్నాను!” అంటూ భవనం 
వ్రతిధ్వనించేలాగా బిగ్గరగా _వకవకా 
నవ్వసాగింది. 


20 


“ప్రభూ! ఆ పిచ్చిదాని వాగుడు అంతం 
చేయడానికి నన్ను అనుమతించండి!” 
అన్నాడు సేనాధిపతి. 

అశోకుడు తల అడ్డంగా ఊపి, లేచి 
మౌనంగా ఆ యువతిని సమీపించి, “నీ 
పేరేమిటి?” అని. అడిగాడు, 

“కారువాకి!” అన్నదా యువతి. 

“కారువాకీ! నువ్వేనా స్థానంలో వుంటే 
ఏం చేసేదానివి?” అని అడిగాడు అశోకుడు. 

“నిష్రయోజనమైన కీర్తికాంక్షనూ, 


1. మృగప్రాయమైన రక్తదాహాన్నీ ఈ క్షణమే 


వదిలోపెప్టేదాన్ని. చేసిన దుష్కార్యాలకు 
పశ్చాత్తాపం చెందేదాన్ని. ఆయుధాలను 
పరిత్యజించి, హింసను మానవులు నిర్దిం 
చవలసిన పరమహీన గుణంగా ప్రకటించే 
దాన్ని!” అన్నది కారువాకి ఏమాత్రం తొణ 
కని దృఢమైన కంఠస్వరంతో. 
అంతలో అశోకుడి ప్రధాన అంగరక్ష 
కుడు అక్కడికి వచ్చి, “ప్రభూ! ఉజ్జయిని 
నుంచి దూత వచ్చాడు!” అని చెప్పాడు. 

“లోవలికి తీసుకురా!” అన్నాడు 
అశోకుడు. 

వెలుపలికి వెళ్ళిన అంగరక్షకుడు 
దూతను వెంటబెట్టుకుని మరుక్షణమే 
లోపలికి వచ్చాడు. 

“శీకరా! సరైన సమయానికి వచ్చావు. 
ఉజ్జయినిలో రాణీ, 'ఏల్లలూ క్షేమంగా ఉన్నారు 
కదా?” అని అడిగాడు అశోకుడు దూతను. 

“ప్రభువులు క్షమించాలి! ఇటువంటి 
ఘోరమైన వార్తతో తమరిని చూడవలసి 
వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు!” 
అన్నాడు శ్రీకరుడు తలవంచుకుని. 


చందమామ 


ఫరవాలేదు చెప్పు అన్నట్టు తల 
పంకించాడు అశోకుడు. 
! “మహారాణి విదీశాదేవి మరణించారు 
ప్రభూ!” అన్నాడు శ్రీకరుడు గద్గద స్వరంతో. 
“హతవిధీ! ఏమిటి నువ్వనేది?” 
అన్నాడు అశోకుడు దిగ్రాంతితో. 
“ప్రభూ! వ్యాపార నిమిత్తం ఉజ్జయిని 
నుంచి ఇక్కడికి వచ్చిన వర్తకులు కొందరు 
మొదటిరోజు జరిగిన యుద్ధాన్ని కళ్ళారా 
చూని హడలిపోయి ఉజ్జయినికి 
పారిపోయారు. ఇక్కడి భయానక 
సంఘటనలనూ, ప్రజలు అనుభవిస్తూన్న 
బాధలనూ అక్కడి వారికి తెలియజేశారు. 
ఆ సంగతి మహారాణికి తెలియవచ్చింది. 
ఆమె ఆ వర్తకులను పిలిపించి విషయం 
అడిగారు. వాళ్ళు జరిగినది" జరిగినట్టు 


22 r 


చెప్పేశారు. తన భర్త చేసిన దుష్కృత్యానికి 
తాను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి, 
ఒక ఆలయంలోకి - ప్రవేశించి నిశ్చల 
ధ్యానంలో కూర్చున్నారు. మూడు రోజులు 
నిద్రాహారాలు లేకుండా అలాగే కూర్చుని 
నాలుగవ రోజు సృహ తప్పి పడిపోయి 
ప్రాణాలు వదిలారు!” అన్నాడు శ్రీకరుడు. 
అక్కడ కొంతసేపు నిశ్శబ్దం చోటు 
చేసుకున్నది. ఉన్నట్టుండి కారువాకి 
పకపకమంటూ నవ్వసాగింది. ఆ నవ్వు 
రాజభవనంలో ప్రతిధ్వనించింది. 

“నవ్వడానికి ఇదా సమయం! నీకు 
సిగ్గులేదా?” అని గద్దించాడు సేనాధిపతి, 

“సేనాధిపతీ! నా జీవితంలో నవ్వుకూ, 
ఏడ్చుకూ తేడా ఎప్పుడో నశించింది. అసలు 
వాటికి అర్థం లేదు. ఎప్పుడైనా నవ్వగలను, 
ఏడ్వగలను!” అంటూ కారువాకి మళ్ళీ 
నవ్వసాగింది. 

“ప్రభూ! ఈ పాతకురాలిని లాక్కుపోయి 
బంధిస్తాను,” అన్నాడు సేనాధిపతి. 

“వద్దు. మొదట ఆమె చేతి సంకెళ్ళను 
తొలగించి, వదిలిపెట్టు!” అని ఆజ్ఞాపిం 
చాడు అశోకుడు. 

“యశుణ్ణి చంపిన ఈ ఘాతకురాలిని 
విడిచిపెట్టడమా ప్రభూ!” అన్నాడు 
సేనాధిపతి ఆశ్చర్యంగా. 

“అవును. యశుడే ఆమెను క్షమిం 
చాడు. ఆమె బాణాన్ని నా మీదికి గురి 
పెట్టకుండా తన పైకి వదిలినందుకు కృత 
జ్ఞతగా అతడా పని చేయమన్నాడు. యశుడి 
చివరి కోరికను మనం గౌరవించాలి!” 
అన్నాడు అశోకుడు గంభీరంగా. 


చందమామ 


శై 


సేనాధిపతి సంకెళ్ళు తొలగించగానే 
కారువాకి, “ప్రభూ! యశుడు చాలా 
ఉత్తముడనడానికి ఆయన చివరి మాటలే 
నిదర్శనం! నౌ కుటుంబాన్నీ, బంధు 
మిత్రులనూ, అమాయకులైన నా రాజ్య 
వప్రజలనూ హతమార్చిన మీపై పగ 
సాధించడానికి -ామిమ్మల్నిగాని, యశుణ్ణి 
గాని చంపాలన్న నిశ్చయంతో విల్లును 
ఎక్కుపెట్టాను. బాణం వదలడానికి 
ముందు, మిమ్మల్ని వదిలిపెట్టాలన్న 
ఆలోచన నాలో ఎందుకో ఆ క్షణంలో 
కలిగింది. బహుశా మీవల్ల ఈ ప్రపంచానికి 
ఏదో గొప్ప మేలు జరగాలన్నది విధి 
నిర్ణయం కాబోలు!” అన్నది. 

“అతి భయంకరుడుగా 'చండాశోకుడని' 
కళింగ ప్రజలచే ద్వేషించబడే నేను ఈ 
ప్రపంచానికి మేలు చేయగలనా?” అని 
అడిగాడు అశోకుడు విచారంగా. 

“రాజా! ప్రతి మనిషిలోనూ మంచీ, 
చెడూ రెండూ ఉంటాయి. యశుడు 
దారుణమైన మరణాలకెన్నిటికో కారకుడు 
కాడా? అయినా తనకు మరణం 
సమీపించినప్పుడు ఆయనలోని, ఉన్నత 
మైన మానవ స్వభావం బయటపడింది కదా? 
అలాగే ఇప్పుడు చండాశోకుడుగా ప్రజల 
ద్వేషానికి గురవుతూన్న మీరు, మునుముందు 
ధర్మమూర్తిగా, ధర్మాశోకుడుగా ప్రజల 
ఆదరాభిమానాలకు పాత్రులు కావచ్చు. 
శాంతంగా ఆలోచించండి!” అని చెప్పి 
కారువాకి అళోకుడికి నమస్కరించి, 
భవనం నుంచి వెలుపలికి నడిచింది. 

99 6 ( 


చందమామ 


యుద్ధసమయంలో బందీలైన వారంద 
రినీ విడుదల చేసి, తోశాలి నగరంలో 
'సేనాధిపతిని' వుంచి, అశోకుడు ఉజ్జయినికి 
బయలుదేరాడు. అక్కడ బూడిదగా 
మిగిలిన విదీశాదేవి ఆరిన చితిని చూసి 


సజల నయనాలతో మౌనంగా అంజలి 
ఘటించాడు. కుమారుడు మహేంద్రుడూ, 
కుమార్తె నంఘమిత్రా ఆయనకు 
ఇరువైపులా నిలబడ్డారు. 

“మీ తల్లి నాపై ఉంచిన నమ్మకాన్ని 
వమ్ము చేశాను,” అన్నాడు అశోకుడు పిల్ల 
లతో ఎంతో బాధగా. 

“మీరు దానికి తగిన ప్రాయశ్చిత్తం 
చేసుకోవచ్చు. ప్రతి దుష్కృత్యానికీ ఒక 
నిష్కృతి వుంటుంది. తథాగతుడైన బుద్దుడి 
దయ మీపై ఎల్లప్పుడూ వుంటుంది!” 


23 


PR ననన 


అంటూ.గురుదేవుడు ఉపగుస్తుడు అక్కడికి 
వచ్చాడు. 

ఆ క్షణం నుంచి అశోకుడి జీవితంలో 
నూతన అధ్యాయం ఆరంభమయింది. 
గురుదేవుల బోధకు ముగ్జుడై, ఆయన 
బౌద్ధమతాన్ని స్వీకరించాడు. యుద్ధంపట్ల 
విముఖత పెంచుకున్నాడు. అహింసను 
పరమధర్మంగా పాటిస్తూ, రాజ్యంలో 
హింసను నిషేధించాడు. రాజ్యమంతటా 
శాంతి, అహింసలు నెలకొనేలాగా అక్కడక్కడ 
ధర్మరక్షకులను నియమించాడు. 

తన రాజ్యకాంక్ష కారణంగా శిథిలమైన 
తోశాలి కోటకు అభిముఖంగా ధౌలీ 
కొండపై తన దుష్బృత్యానికి విచారం 
వ్యక్తం చేస్తూ శిలాశాసనం వేయించాడు. 
కేవలం మృగబలంతో, కత్తిమొనతో 
ఎటువంటి విజయాన్నీ సాధించలేము; 
మంచి పనులతో ప్రజాహృదయాలను 
ఆకట్టుకోవడం ద్వారానే శాశ్వతమైన 
విజయం సాధ్యం - అని తాను గ్రహించిన 
సత్యాన్ని ఆ శిలాఫలకం మీద చెక్కించాడు. 
తన శాంతి సందేశాన్ని అందులో తెలియ 
జేశాడు. 


అటువంటి సందేశాలనే రాజ్యంలో 
శిలావలాకాల మీద చెక్కించాడు. 
ఇరుగుపారుగు రాజ్యాలకూ; సిరియా, 
ఈజిప్టు వంటి దూరదేశాలకూ పండితులైన 
బౌద్ధమత ప్రచారకులను పంపాడు. 
ఆయన కుమారుడు, కుమార్తె -- 
మహేంద్రుడు, సంఘమిత్ర శ్రీలంకకు 
వెళ్ళి అక్కడి రాజునూ, ప్రజలనూ 
బౌద్ధమతం స్వీకరించేలా చేశారు! 

అశోకుడు గొప్ప సమ్రాట్టుగా ప్రపంచ 
ప్రసిద్ధి గాంచాడు. ఆయన సాధించిన 
విజయాలూ, అధికారం మాత్రమే దానికి 
కారణాలు కావు. ఆయన మానవ జాతిపై 
చూపిన అపారకరుణ, అచంచలమైన 
విశ్వాసమే అందుకు కారణం. ప్రపంచ 
చరిత్రలో ఎందరో రాజులు ఎంతో గొప్ప 
రాజ్యాలు స్థాపించారు. కాని, యావత్‌ 
మానవజాతి జ్ఞానం పొంది, మానవులం 
దరూ వివేకవంతంగా మనుగడ సాగించా। 
లని కాంక్షించి - ఆ మహోన్నత లక్ష్య 
సాధన కోసం తన జీవిత కాలాన్నీ, రాజ్య 
నంపదలనూ అర్చించిన మొట్టమొదటి 
గొప్పరాజు అశోకుడు! -(అయిపోయింది) 


